ప్రచురణ నెం. 815 
(ప్రధమముద్రణ 
కార్తీకం, 1880 
(అక్షోదిరు, 1858) 


'వెల : 31 న.పె. 


ముద్రణ 
ఆంధ్రా ప్రింటర్పు 
, విజయవాడం2, 


యువజనోద్య మం: 
నెటిసమన్యలు 


జకవమాూాటు 


పరవళ్ళు తొక్కుతూ పొంగిపొరలే నదీ | పవాహాలవంటివి 
యువకుల ఉత్సావొద్వేగాలు. (పవావాజలాలను ఆకట్టి పంట 
పొలాలకు మళ్లి స్తే దేశాన్ని సస్యశ్యామలం వేసాయి లేదా 
వెల్లువలై పార చేశాన్ని ముంచెత్తి అపారనష్టాన్ని కల్గిస్తాయి, 
అజేవిధంగా యువజనుల శక్తి యుక్తులను జేళశ(పయోజినాలకు 
మళ్ళి స్తే దేళపురోభివృద్దికి తోడ్పడతాయి లేదా అపమాగ్గాలో 
పడి వృథా అయిపోవడమేకాక దేశభవివ్యత్తుకు ఎంతో విని 
తెస్తాయి. 


'దేళభవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలని కోశేచారెవరూ 
యువకులను ఉపేశించలేరు' కాని దురదృష్టవశాత్తు నేడు అదే 
జరుగుతోంది. దేశానికి ఎంతో అమూల్యమైన యువక సంపద 
వ్యర్థ మెైపోతుంది. ఇది చాలా [(పమాదకరమైన విషయం! 


“యువకులలో దేశభక్తి, జాతీయ చైతన్యం, సాంఘిక 
(పబోధం కల్గించకపోవడంవలన 'వారు ఉత్తమ పౌరులుగా 
తయారవడానికి బదులు చెడుమార్ల్గాల్లో పడిపోతున్నారు. పట్ట 
ణాల్లో, ఐల్లెటూళ్ళలో అనేకమంది యువకులు దుర్వ సనాల 
పాలవుతుస్నారు. విశ్ళంఖల జీవితాలకు అలవడిపోతున్నారు. 
యువకులను నీచాభిరుచుల పాళ్టిసే చవుళచారు సాహిత్యం, 
సినిమాల [ప్రభావం ఎక్కువై ంది 


ఇందు క నుగుణ్యంగానే సంఘంలో కలుషిత వాతావర 
ణం వెచ్చు పెరిగిపోతోంది. సాంఘిక దురాచారాలు తిరిగి |పబలి 
పోతున్నాయి. స్వార్థం, పడవీవ్యామోవాం, లంచగొండితనం, 
అవినీతి కులతత్వాలు రాజ్యం చేస్తున్నాయి. ఒక్క మాటలో 
జాతీయోద్యమ సత్యాం (పదాయాలన్నీ మంటగలుస్తాయని 
చెప్పవచ్చు. 

ఇటువంటి శూన్యన్థితిలో (పతీపళక్తులు తలయె త్తడం, 
తిరోగమన భావాలు సై రవివోరం చేయడం సపహాజం 


ఈ విపత్కరస్థితిని 'దేశభక్తులెన వారందరూ గుర్తించాలి. 
వై తన్యవంతులై న యువకులందరూ మేలో_వాలి. 


పురోగామి శ కలకు [పధమ[శేణిలో ఉండవలసిన విధంగా 
యువకులలో జాగృతి కల్లి స్టేనే కాని మన సమాజం, దేశం 
ముందుకు నడువలేవని |గహించాలి. అందుకు విశాల పాతి 
పదిక_వె యువజనోద్యమాన్ని పునర్నిర్మించాలి. 


ఇందుకు తోడ్పజే ఉద్దేళ్యంతోనే “విశాలాం[ధి 1958 
మే_అగన్గ్టు నెలలమధ్య యువజనోద్యమ పునర్ని ర్యాణావళ్య 
కత చర్చకు అవకాసం కల్పించింది. ఈ సందర్భంలో (పక టిం 
చిన ' వ్యాసావళిని పరికూర్చి ఈ పుస్తక రూపంలో మీకు అంది 
స్తున్నాం. యువజన సంఘాల “నిర్మాణానికి ఈ వ్యాసావళి 
తోడ్పడగలదని “ఆశిస్తున్నాం, 

పరకాల పట్టాభిరామారావు 
“విశాలాంధ' | 
విజయవాడ 
24.10.58 


విషయసూచిక 


+. అభ్యుదయ కార్యక్రమం ; యువజన సంఘాలు ర 
(కీ జి. వి. నారాయణ 


a ఐక్య యువజనోద్య మావశ్యకత 18 
్‌ థీ వాళి రెడ్డి సత్యనారాయణ 

. యువకులు: (గామాభ్యుద య పధకాలు 28 
థ్రీ కె, సంజీవరావు 

. క్రీడారంగం: కొన్ని సూచనలు 27 
_- (శ్రీ లావు అంకమ్మ చౌదరి 

=, యువకులు ! నాటక (ప్రదర్శనలు 88 


థ్రీ చిగురుపాటి వీరయ్య 
. దక సంక్షే మం: యువజనోద్యమ పునర్నిర్మాణావ్యకత$88 
(క్రీ కడియాల గోపాలరావు 
. అనుబంధం: ఆంధ్రప్రదేశ్‌ 

యువజన సమాఖ్య సంస్థాపన 


అభ్యుదయ కార్యక్రమం 


యంనజనసం౦ంఘాలు 


శ్రీ. జి. వి. నారాయణ 
(ఆంధ్రరాష్ట్ర విద్యార్థి ఫెడరేషన్‌ కార్యదర్శి 


ర్రకాతీయ పునర్ని ర్మాణంలో ఉరూత లూగుతూ పురో 
౫మించవలసిన యువకతరం నిరుత్చాహ వాతావరణంలో 
వుంది. నిరుద్యోగ సమస్య తాండవిస్తోంది. కులు మత దుర 
పహాంకార జాడ్యాలు _(పబలుగా వున్నాయి. సంస్క_రణోద్య 
మాలు తిరోగమనంలో వున్నాయి. సమాజంలో కలుషిత 
వాతావరణం ఎక్కువ అయిపోతోంది. యువతీ యువకులు 
ఎవరిని అదర్శ,పాయంగా తీసుకోవాలో అరం కావడంలేదు. 
సమా జాభి వృద్ధికి దోవాదకరంగా వుండవలసిన సిసీమాలు 
ఎక్కు-వభాగం కామో బేకాన్ని రెచ ఎగొమ్తేవిగా తయారను 
తున్నాయి. జాతీయ భావాలను ఉన్న తౌదర్శాలను పురి 
గొల్పే రచనలకు బదులు డీ కుక్టివ్‌ సాహిత్యం చాకళారు 
"సెక్స్‌ సాహిత్యం | పత్యత్ష మాాతున్నాయి. 
* జాలం వివాహాలు తప్పనీ, వితంతు వివాహోలు జరగా 
లసీ పోరాటం జరిపిన వీరేశలింగం పంతులుగారివంటి సంస్క 


రణ వే _త్తలు లోపించడం వల్ల గాని, వివిధ రాజకీయ పార్టీల 
ఉదాసీనత నూలంగాగాని నాం ఘ కాభివృద్ధి తిరోగమనంలో 
వున్నది. అందువలన మళ్ళీ చాల్య వివాహాలు జరుగుతు 
న్నాయి; ఆడవి ల్ల లను కనడమే చాలా మూ యన్నుట్టుగ 
(పబలివుంది వరకట్న సమస్య. 

ఇక యువకుల పరిస్థితీ ఎల్లాఉంది * (గామాలోని, 
పట్టణాలలోని యువకులలో యువజన సంఘాలు పసిచేయనం 
దున వారిలో చెడు అలవాట్లు ఎక్కువైనాయి. పేకాట, 
జూదాలు, నైతిక బలహీనతలు బాధ్య తారహిత (పవ రన 
ఎక్కువ అవుతున్నాయి. సమాజానికి చేశానికి ఉపయోగ 
పడవలసిన యువకులు. ఎందుకు కొరగాకుండా వోవడమే గాక 
సమాజానికి అ పతిష్ట శతెచ్చేవిధంగా దిగజారిపోతున్నారు, 

ఒకనాడు యువజన సంఘాలు బాలసంఘాలు యువకు 
లను ఆదర్శవంతమైన విధంగా తర్ఫీదు శేశాయి. యువకులను 
దురలవాట్లనుండి మరల్చడమే కాక వారిని శారీరకంగా, 
వె Cl nasal కళాత్శకంగా ఎంతో అభివృద్ది చేశాయి 
ఎంతోమంది. నిపుణులై న అటగాం( డు, కళాకారులు, (పజూ 
సేవకులు (గామాలలో తయారయ్యారు. (గామజీవితంలో 
థొ త్త వెలుగును, వికాసాన్ని ఈ సంఘాలు తీసుకొనివచ్చాయి, 

చేడు యువజన సంఘాలు మూలబడటంవలననే యువ 
కులలో ేశభ Ex సాంఘీక చైతన్యం, పజాసేవాభీలావ తగ్గు 
తునొష్నయి. 

అందుచేత తిరిగి యువజనోధ్యమాన్ని పునరుద్ధరించ 
వలసిన అవశ్యకత నేడు ఎంతకైెనాఉంది, పలుచోట్ల గామాల్లో 


6 


యువజన సంఘాలు ఉన్నప్పటికి నామమా.తావళిష్టంగా 
ఉన్నాయి, సమాజాభ్యుదయాన్ని (పధాన లక్ష్యుంగా చేసు 
కొని యువజన సంఘాలను పునర్నిర్మాణం చేయాలి, 


(గ్రామపునర్నిర్మాణ౦ 

రాజకీయ విభేదాలతో నివి_త్తం లేకుండా (గామ పున 
ర్ని ర్భాణం (పథాన లక్ష్యంగా యువజనసంఘం పనిచేయాలి, 
పంచవర్ష (ప్రణాళికను _గామానికి అన్వయించుకొని (పణా 
ళీకా విజయానికి పాటుపడాలి. అభివృద్ధి | | పణాళిక్‌, కింద రోడ్డు, 
మంచినీటి వసతి, పాఠశాలలు, వె వైద్యసహాయం, Ss 
"లె లై_బరీలు, వయోజన విదా శేం చాలు నెలకొల్పు 
తున్నారు. ఈ (పగాళికలను నిర్వహించే ఉద్యోగులకు 
| పజలతో సన్నిహిత సంబంభాలు లేక స్నరన | పజాసవహాకారం 
లభించడం లేదు. అబే కారణంచేత దుజారాకూడ ఎక్కువ 
జరుగుతోంది. ఈ దుబారాను అరికట్టవలసిన బాధ్యత, ఈ 
సను న (పణాళికలను టయ వివతుతలు మాని 
జయ(పదంగో అమలు జసుపవలసిన బాధ్యత యు వజనసంఘాల 
బిరాదవ్రుంది. యువజనసంఘాలు జాతీయవి _స్తరణ పథకాలను 
జయ పదంచే మాలి, ఈ పథకాలు వేని (గామాల్లో యువజన 
సంఘాలు [గామ పునర్నిర్మాణానికి తగు కార్య్మగమం వేసు 
కొని పంచాయితీల ద్యారా, స్థానిక అభివృద్ధి (పణాళికల 
ద్వరా ఆ కార్యక మం అమలుజరుగునట్లు చూడాలి, 
[గామంలో విద్య, వైద్యస సహాయం, పరిశళు భత మొదలై న 
సమస్యలలో గూడా యువజన సంఘాలు పనిచేయాలి, 


వ్యాయామ౦-ఆటలపోటీలు 


మజోకవి గురజాడ “కండ గలవాజేను మనిషోయ్‌ 
అని ఆన్నట్లు యువకులు శారీరకంగా అభివృద్ది పొందాలి, 
వ్యాయామము, ఆటలపోటీలు (గామ గామాన తిరిగిజరపాలి. 
_ మనకు క్రీడారంగంలో నైపుణ్యం గల్దినవారు అనేకమంది 
ఉన్నారు. ఆసియా రికార్డులు స్థావించిన వారున్నారు. అటు 
వంటివారి సహాయ సహకారాలతో యువకులను తర్ఫీదు 
చేయాలి. ఆటస్థలాలు, ఆటవస్తువులు. (పభుత్వ సహాయం 
ద్యారా పొందుటకు (పయత్నించాలి. తాలింభానాలు పెట్టాలి, 


నాటకాలు. వె జొనిక (పదర నౌలు 
ఉర్లు 


ఆం|ధచేశంలో (గామాల్లోను పట్టణాల్లోను ళు తా 
హీక నాట్యమండలులు ఎక్కువగానే ఉన్నాయి, ఢిల్లీలో 
నాటకఎకాడమో పోటీలకు వెళ్ళిన దరఖాస్తులలో ఆంధ 
నుండి వెళ్ళిన దరఖా స్తులే ఎక్కువ. అఖిలభారత (పజానాట్య 
మండలి ఉత్సవాలు ఢిల్లీలో జరిగినప్పుడు కూడా ఆంధ 
యువ కాళాకారులు ఎక్కువ ఆదరణ పొందారు. లది 
హార్షి ౦చవలసిన విషయం. ఈ క ళాసం[ పదాయాలను సుస్థిర 
(వొతిపదిక పై అభివృద్ధి వేయాలంకు [గామ [గామాన తిరిగి 
నాటకాలు వై జ్ఞానిక (పద ర ఇనలు | పారంభిరచాలి, 
అందులోంచి ఎంతోమంది ఉత్తమ కళాకారులు ఉద్భవిం 
చటం అప్పుడే సాధ్యం. యువకులు నాటకాలు వైజ్ఞునిక 
(ప్రదర్శనలు ఇవ్యడానికి ముందుకు వచ్చినప్పుడే ఉత్తమ 


తీ 


నాటకాలు, నాటికలు జానపద కళారూపాలు రచించ 
డానికి (పోత్స్చాహం లభించుకుంది. ఈనాడు సంఘంలో ఉన్న 
దురాచారాలన అభివృద్ధి నిరోధక భావాలన దండెత్తి 
వాటిని నిర్మూలించడానికి వై చె జ్ఞానిక కార్య కమాలను (పథాన 
ఆయుధంగా యువజన పంపన చేయాలి. యువకులవై 
చవుకచారు సినిమాల, రచనల పసభావాన్ని తొ లగించాలి. 


నిరక్షరస్యతా నిర్మూలన 


మనచేశంలో చదువు సంధ్యలు తక్కు-వ. నిరత రా 
స్యులు ఎక్కువ, నిరత రాస్యశను తొలగించడం జాతీయ పున 
ర్న ర్నాణ కార్యక మాల్లో ఒక్‌ (పథాన కార్య కమం. ఈ 
కర వ్యం నిరంహాం చ వలసిన బాధ్యత ముఖ్యంగా యువకుల 
మీదనే ఉంది. చదువుకున్న [పతీ యువకుడు, యువతీ చదు 
వురాని తోటివారికి రోజుకు కనీసం ఒకగంట చధువు నేర్చాలి, 
(గామగామాన వయోజన విద్యా పచారాన్ని నడపాలి. 
యువజనసంఘ కార్యక మంలో ఇదొక (పథాన కార్య క 
మంగా తీసుకోవాలి, (గంధాలయాలను అదర్శవంతంగా 
నడపాలి, 


సాంఘిక సనం స్క్కరణలు 
సాంఘిక సంస్కరణలపట్ల ఉపేమాభావం వర్ప్పడటం 
వలన ఏ సాంఘిక దురాచారాలను మనం ఖండించు చున్నా మో 
అచే ఈనాడు మనలను వీడిస్తున్నాయి. వరకట్నాల నిషేధ 
చట్టం చేయబడినప్పటికీ సమాజంలో ఈ సమస్య విషము 


9 


సమస్యగా ఉంది. దీనిని నిరూ ఇలించాలంశే యువజన సంఘాలు 
"పెద్దయెత్తున |పచారం చేయాలి. ఆచరణలోకి దిగాలి. శ్రీలో 
సంభఘంలోఉన్న అన ర్షతేలను, పరాదీనతను తొలగించాలి. 
తు వారసత్యహక్కు- చట్టం అమలు జరిగేటట్లు చూడాలి. 
అన్ని రంగాలలోను కులతత్వం ఈనాడు పెచ్చు పెరిగి 
పోయింది. ఇటువంటి సంకుచిత భావాలను నిరూ శ్రలించని'బే 
మనదేశం పురోగమించడం సాధ్యంకాదు. వర్హాంతరవివాహో 
లకు [వోద్చులం యివ్వడం దాశ్యరాను విశాల జూతీయభావా 
లను చేశభ కిని పురిగొల్పుట ద్వారాను, సోవలిస్టు భావా 
లను వ్యావింప జేయుట ద్వారాను ఈ సంకుచిత తత్యాలను 
రూపునూపాలి, మిగిలివున్న అస్పృశ్యతను పార దోలాలి. 


తాం 
dh 


షలిస్టు సమాజ నిర్మాణం 

(పపంచ శాంతి సోషలిస్టు సవమాజనిరా తం (పథాన 
లత్యూలుగా మనం ముందుకు సాగాలి. ఈ ఆశయాలు 
సాఫల్యం "కావాలంకేే స్యతంత ఆర్ధిక వ్యవస్థ నిరించు 
కోవాలి. వలస ఆర్షిక విధానము, ఫ్యూడల్‌ వ్యవస్థ నిరూ 
లించబడాలి. వ్యవసాయ సంస్కరణలు, పారి శావికాభివృద్ధి 
ఇందుకు |పధానమార్హాలు. అందుచేతనే ఇవి నేడు జాతీయ 
కర వ్యాలుగా మారాయి. ఇవి పాఠీక రాజకీయ కోర్కెలు 
కావు, 

ద్వితీయ పంచవర్ష (_పణాళికను జయ పదంగా అమలు 
జరిపించుటకు (గామాల స్థాయిలో అభివృద్ది (ప్రణాళిక లు నిర Is 
పీంచుటకు యువజన సంఘాలు తమవంతు కర్త వ్యాన్ని నిర్వ 


10 


పంచాలి. ఇందుకు అడ్డంకుగా ఉండే శకులను, అభివృద్ధి 
సిరోధకులను (పతిఘటించాలి. 

జాతీయ పునర్నిరా గొని కనుగుణ్యంగా విద్యా విధా 
నాన్ని మార్చాలని యువజన సంఘాలుకూడా ఆందోళన 
చేయాలి. ఎందుకంటే విద్యావిధానం -జీశపునర్ని రా శకానికి 
కావలసిన ఇంజనీర్లను, సాంకేతిక పవీణులను, న్యవసాయ 
శాస్ర నిపుణులను, వై ద్యులనుకాక గుమాసాలను మాతం 
తయారుచేసోంది. నిరుద్యోగులను ఉత్పత్తి చేస్తోంది. 
[గామాల్లో చదువుకున్న యువతీ యువకులు అనేకమంది 
నిరుద్యోగులుగా ఉంటున్నారు. ఈ దుసితి తొలగాలంే 
"జీశపునర్ని ర్హాణాని కనుగుణ్యంగా యువతీ యువకులను 
తర్ఫీదు చేయాలని ఆందోళన చేయాలి, 

యువకులను భావి పౌరులుగా, చేశభ కులుగా, ఉత్తమ 
(పజాసేవకులుగా తయారు చేయవలసిన మసాత్తర క_ర్తవ్యం 
యువజన సంఘాలను నిరి శ్రంచని బే నెరవేరదని గత కొలది 
సంవత్సరాల చరిత రుజువు చేసింది. యువజన సంఘాలు లేక 
పోబక్ట్రే యువక శక్తులు దుర్వినియోగ మాతున్న సంగతి 
కూడా (పత్యత.౦గా చూస్తున్నాము. అందుచేత చేశ శేయో 
భీలాషులు, రాజకీయ పార్టీలు, రచయితలు, క్రీడా నిపుణులు, 
కళాకారులు అందరూ తిరిగి యువజనోద్యమాన్ని పునరుద్ధ 
రించడానికి చేయూత యివ్యాలి. 


అనేక (పాంతొల్లో యువజన సంఘాలున్నాయి. కాని 
ఉత్సాహకరమైన కార్యకమం లేక, పటిష్టమైన నిర్మాణం 
లేక అవి నామవమాతంగా వున్నాయి. కొన్ని కొన్ని 


శ్ర 


(పాంతాల్లో యువజన మహాసభలు జరుపుతు, తిరిగి సంభఘా 
లను పని చేయించడానికి కృపి. దిషగుణేకృతంగా సాగించడానికి 
తగు కార్య(కనూన్ని నిర్ణ యిం చుకోడానికి యువజన సోదరులు 
పూనుకోవాలి. ఉద్యమ కర వ్యాలవైన కార్యక మంవైన 
చర్చలు జరపాలి, కార్యరంగంలో దిగాలి, 


ia 


ఐక్య యువజనోద్య మావశ్యకత 


(శ్రీ వాసిరెడ్డి సత్యనారాయణ 
G 
(ఆంధ్రపదేశ్‌ విద్యార్థి కాంగ్రెస్‌ మాజీకార్యదర్శి) 


వంనం స్యతం తం సంపాదించుకొని ఇప్పటికప్పుజే పది 
సంవత్సరాలైంది భారతావని భవితవ్యాన్ని తీర్చిదిద్దుకోవా 
లనే ఆకాంతతో ఒక పంచవర్ష _పణాళికను ముగించుకొని 
"రండవ (పణాళికను అవులు జకుపుకొంటున్న్నాం సోవలిస్టు 
సామాజిక వ్యవస్థే మన లత్యుంగా పార్లమెంటు తీరాానం 
ద్వారా _పకటించుకొన్నాం. పపంచ శాంతిని పెంపొందించే 
బాటలో మన విదేశాంగ విధానం రూపొందించుకొని అం 
దరి మన్నన లందుకొంటూ శాంతియుత సహాజీవనం సాగిస్తు 
న్నాం. అంతర్జాతీయ రంగంలో ఎనలేని జేరు (పతిష్టలు 
సంపాొదించుకొొన్నాం. యావ్మత్సపంచానికీ “పంచళీలి సిజాం 
తాస్వ్ని అందించాం. వలస |పజలకు బాసటగా ఉంటున్నాం. 
ము త్తంమొాద మనదేశం |పగతి పధంలో పురోగమనం సాగి 
స్తున్నదన్న ఆనందం పొందుతున్నాం. 

మరోవైపున ఈ పురోగమనాన్ని తిరోగమనం పట్టిం 
చేందుకు అభివృద్ధినిరోధక శ కలు మనమధ్య నే ఉండియత్ని 
స్తున్నాయి. జాతిని వడ,తోవను పట్టించే ధోరణులు (పబలు 


2] 18 


తున్నవి. వీటన్నింటిని అధిగమించి, మన జాతీయ |పయాజ 
నాలను కాపాడుకొనేందుకు, మన లయలను సాధించుకో నేం 
దుకు యావజ్జాతీ కదలి పనిచేయవలసి యున్నది. ముఖ్యంగా 
యవతీయువకులు నవభారత నిర్మాణంలో _పముఖప్నాత 
వహించవలసి యున్నది. 


యునజనోద్యమం నేడున్న స్థితి 

అయితే దురదృష్టవశాత్తు ఈనాడు ముఖ్యంగా మన 
రాష్ట్రంలో యువజనోద వ్రమం ని_స్తబ్దమై న్మిదాణమై యున్నది. 
యువజన కాం సు ఉన్నదంటున్న్నా రుగాని ఎచ్చుటా కనిపిం 
చటం లేదు. సభ్యత్వం స్వీకరించి పనిచేయాలన్న ఆకాంత. 
వుండి [పయత్స్నించిన వారికికూడా దానిజాడలు కనిపించటం 
లేదు. యువజన ఫెడరేవను నిదపోతూనే ఉన్నది. ఆమధ్య 
కాస్థ చురుకుగా కనిపించిన యువకర్ష క సమితి కార్యక లా 
పాలు కూడా ఎచ్చటా కనిపించటంలేదు. ఆ సమితి అధ్య 
ర్యాన అనేక ఒడుదుడుకులకు లోనౌతూ ఒక మాసష తిక 
ఎలానో (పచురించ బడుతున్నది. అంతవరకు సంతోవీంచ 
వలసిందే. భారత సేవక్‌ సమాజ్‌ శాఖ అయిన యువక్‌ 
సమాజ్‌ మన రాష్ట్రంలో నావమమూ తంగా కూడా లేదు, 
అచ్చటచ్చట (గామస్థాయిలో, "తాలూకా స్ట్థాయిలోమ తం 
యువజన సంఘాల పం గాం జరుగుతున్నది. అవై నా- బహు 
తక్కువ [పాంకొలలో నే. తెలుగు షత్రికణలో యువజనుల 
క్ర ర్రవ్యాలను (పబోధించడానికి వవీ పూనుకొనటం లేదు. 


శ్రే 


(ప్రబలిపోతున్న అనర్హకాలు 

ఈ పరిస్థితి ఎనో అనర్గకాలకు దారితీస్తున్నది. ఈనాడు 
యువకశ_క్టి వృధా అయిపోతున్నది, అంతేకాదు. వెడమా 
ర్లాలుబట్టి సమాజానికి భావి అభ్యుదయానికి ఆటంకంగా, 
నిరోధకంగా పరిణమిస్తున్న ది. బ స్తీలలోగాని పలెలలోగాని 
ఆ విధంగా చెడుదారిదొక్కే_ సంఘటనలు చెదరువాటుగా 
గాక మన భవిష్యత్తు శే హాచ్చురికగా, భయానకంగా అగు 
పీస్తున్నవి. (పతి జబ _సీలోనూ అసంఖ్యాకంగా. “క్ల బులు?” 
'వెలుస్తున్నవి, వాటిలో విజ్ఞాన వినోద కార్యకలాపాలకు 
తావులేదు. పేకాటలతో జూదగృపహోలుగా, కొందరు “ఇ పెద్ద 
మునువులి ఘరానా వ్యా వారంగా సాగిపోతున్న వి, శాప 
కీయురంగంలో ఉంటున్న వాశే, ేశానికి జాతికి వదో చేస్తు 
న్నామని |పగల్ళాలు పలుకుతున్న వారే అలాంటి వాటిని 
స్తాపించిన సందర్భాలు కొల్లలు అంతకంశేు బాధ్యతగల 
“పెద్దలే? అలాంటి జూదగ్భహో:ః ఇను పోలీసు అధికారులు 
పట్టుకోకుండా అడ్డుపడుతున్న సంఘటనలుకూడా ఉన్నవి. 
ఈ “నీతి హు సగ కార్య కమమం తా సాగించే శ్రబ్బులు 
నా. చేర్ణమిాద స్థాపించబడి రిజిష్టరు చేయబడ 
టం మరీ విచారకరం, ఈ ఫ ఘరానా వ్యాపారం సాగించే “పెద్ద 
మనుషులు” అసంఖ్యాకంగా అమాయకులను చకాటలకు 
దించుతున్నారు, ఈ విధ మైనవి బ స్త్రీలకే పరిమితం కాలేదు, 
కాస్త చెప్పుకోదగ్గ పతి పెద్ద గామానికి వ్యాపించినవి. మరీ 
చిన్న |గామాలలో అంతకంకేు చిన్నతరహోలో సాగితున్నవి, 


15 


కాటన్‌ మార్కెటు జూదం విచ ఏలవిడిగా సాగు 
తున్నది. పల్లెలకుకూడా వ్యాపిస్తున్నది. దీనివలన ఎందరో 
యువకులు అణగారిపోతున్నారు. ఉన్న కా_స్తకూ స్త ఆపి 
పాస్తులు పోగొట్టుకొంటున్నారు. దినమెల్ల కష్టించి సంపాదిలీ 
చినది కూడా కడుపుకట్టుకొని, భార్యాపి శిలను పస్తులుంచి -ఈ 
జూదాలకర్పెంచి చిక్కి. శల్యావశివ్ధ మై పోతున్నారు. మానసి 
కంగా దెబ్బతిని మతి| భ ష్లలె పోవటం జరుగుతున్నది, దీని 
వలన బాగుపడుతున్నది జూదాన్ని నడిపే వజెంట్లు వారివద్ద 
భాగం పంచుకొనే లంచగొండి పోలీసులు మ్యాతమే. ఎన్నెన్ని 
కుటుంబాలు ఈదురవాటుకు బలియెపోతున్నఎవో లెక్కలేదు. 

(తాగుడు 

జూడాలకు, పేకాటలకు అలవాశునమోదట (క్రమంగా 
మనశ్శాంతి చరిటనో, ఉల్లాసానికనో _(కౌగుడుకూ అలవడు 
తున్నారు. మద్యని పే.ధం శాగితాలమాద నేగాని ఆచరణలో 
ఎచ్చటా లేదు. గాంధిమహాత్సుని వారసత్యమం'తా గుత్తకు 
గొన్నట్లు మాట్లాడే అనేకమందికి హైక్షాన్‌ మద్యపానీయాల 
వ్యాపారాలతో, Kt పత్యశ్షంగానో పరోశ్రంగానో సంబంధం 
ఉంటూ చనేఉన్నది. వేదికలెక్కి. “మద్యపానం పంచ మహో 
పాతకాలలో ఒకటి” అని వల్లించేవారూ ఘరానాగా (ఆగి 
తందనాలాడుతున్నారు. ఇక మాదాబాదు నగరంలో సరే 
సరి. “అ'చేమం'కే నిషేధం లేదుగా” అనవచ్చుకూడా, 

| వ్యభిచారం 

వీటన్నింటికి తోడు వ్యభీచారం' జాతీయ నాయకుల 

చేరసాగోక్ల బ్బులలోకూడా వ్యభిచార ౦ ఒక భాగంగా సాగిపోతు 


16 


న్నది.ఈ దుర వసనం ఈనాడు సంఘంలో | పబలియున్న వాట 
న్నింటిభోకీ మరీ వికృత స్వరూపం దాల్చింది. విద్యార్థులలో, 
యువకులలో ఆత్మని గహాశ్‌ క్రి లోపిస్తున్న ది, పతి బ_స్తీగోనూ 
ఇంతమంది పోలీసు ఉద్యోగులున్నా వ్యభిచారం చట్టసమ్మాతం 
కాకపోయినా సాగుతూనే ఉంది. ఇంత విచ్చలవిడిగా వ్యభి 
చారం సాగటానికి మూలకారణం అరిక పరిస్షితులు, సమాజం 
లోని ఆర్తిక నిమ్నోోన్న శాలను చక్క బరచి దుర్భర దారి 
(ద్యాన్ని పారదోలి (పతివ్య_క్రికి శ్రీ పురువ విభేదం లేకుండా 
(శమభే సేందుకు తద్యారా జీవనభ్ళుతి సంపాదించుకొ నేందుకు 
అవకాశం కల్పించిననాడు వ్యభిచారంయొక్క_ పునాదులే 
కదలిపోతవి. దానికితోడు యువతీ యువకులలో నై తిక (పమా 
కాలు పింపొందించుటకు కృపి. చేయటా ద్యారా నై. త్రిక 
(పమాణాలను నిలబెట్టవచ్చు. వృద్ధ బాల్య వివాహాలు (పేమతో 
నిమిత్తం లేకుండా, వధూవరుల పరస్పర _ అవగాహాన 
అంగీకారాలు లేకుండా బలవంత చావా శార్థంగా చేసిన 
'వెండ్లి-క్త ఫలితంగా కుట్లుంబజీవితాలు సాఫీగా నడవక తప్పూ 
జారులు (తొక్కే, పమాదంవుంది 

దురలవాట్లకు అవసరమైన డబ్బు కోసం చివరకు దొంగ 
తనాలకు తయారుకావటం, నేరాల కలవడట౧కూడా చూస్తు 
నొ్నాం. 


చదువుకొన్నవారూ ఇ౦ సే! 


ఈ దురలవాట్లన్నీ “కేవలం చదువు సంధ్యలు లేని 
అమాయకులే సాగిస్తున్నారా అంశు లేదు. బాగా చదువు 


17 


కొన్నవారు, డిగ్లీలు సంపాదించినవారు సయితం వీటికి బలై 
పోతున్నారు. మొదట కాలవేపం *రుతో (పారంభించి, 
_ అదొక అలవాటుగా, వ్యసనంగా పరిణమించి పచ ని లేత 
'కాపురాలెన్న్నో ఛిదమైపోతున్న వి. యువకకుటుంబ జీవితా 
లలో ఆనందో త్సాహోలు సన్నగిల్లి పోతున్నవి. తద్వారా 
మరింత తప్పూతోవలు [తొక్కటం సంభవకువుకున్నది. 
ఈనాటి చదువులలోనే నైతిక విలువలు బోధించేందుకు అను 
వైన వాతావరణంరావాలి,. అన్ని దురలవాట్లకు దారితీసే 
నిరుద్యోగానికి తావులేని రీతిన విద్యావిధానం మారాలి, 
అందాకా చదున్రకొన్న వారుకూడా ఇంతే 


సాంఘిక దురాచారాలు కులతత్వం 


కులతతగ0 ,శిందినుండి వైదాకా జీర్ణించుకొని 
పోయింది ఎన్నికలలో వోట్లు సంపాదించుకోడానికి కులతత్వం 
పనిచేస్తున్నది. ఉద్యోగ నియామకాల దగ్గరకొచ్చేసరికి యిది 
మరింత వెరితలలు వేసింది. ఉద్యోగ నియామకాధికారం 
ఎవరిచేతిలో ఉందో ఆ అధికారి కులానికి చెందిన వారిశేతప్ప 
ఇతరులకు న్యాయంజరగదు. ఇందులోనూ బంధు |పీతికి 
(వథమిస్థానం లభిస్తుంది. యువజనులలోనూ ఈ కులతత 
జూడ్యం (పబలంగా అల్టుకొనియుంది కులత త్యానికున్న (పాబ 
ల్యాన్ని తక్కువ అంచనా వేసేందుకు వీలేలేదు. ఈ కుల 
తత్వం రాజకీయసిదాంత విశ్వాసాలను అధిగమించి తననంటి 
పెట్టుళొన జూస్తున్నది. (పజలపాలిట మత్తుమందుగా కులాలూ 
మతాలూ భయంకర స్వరూపం దాల్సినని. 


18 


తగినంత రాజకీయ చైతన్యం ఉజంపొందననాజే ఈ 
జూడ్యాలకు అంతం. వర్ణాంతర వివాహాలద్యారా [క్రమేణా 
కులమత రహిత సమాజస్థాపనకు పూనుకో వాలి, 


వరకట్నాలు 


మన సమాజాన్ని కలవర పరుస్తున్న మరో (పథాన 
సమస్య వరకట్నాల సమస్య. సిద్ధాంతరీ త్యా ఎంత జెప్పినా, 
"లేక శాసనాలు చేసినా ఈ సమస్య పవిపష్కా-రంకాదు, తలి 
దం|డుల ఆస్థిపాస్తులలో కుమారులతో బాటు కుమా _ర్రెలకు 
సమాన వాక్కులు సర్మకమింప శేసినపుడే ఈ సమస్య నిజంగా 
పరిష్కా-రం అవుతుంది. అంతదాకా చట్టాల మాటున తెర 
వెనుక భాగవతాలు తప్పవు. సమాజంయుక్క- స్యరూపం 
మారి యువతీ యువకులు పరస్పరావగావాన డాగరా పరస్ప 
రాంగీకారం చాంరా వివాహాలు వేసుకొనే స్థితి రావాలి, 
జపానువంటి చేశాలలో (ప్రభుత్వాలు ఇందుకు సమస్తావకా 
శాలు కల్పిస్తున్నవి. ఈ విషయంలోకూడా సామాజిక బంధా 
లను | తెంచుకొని ముందుకు రావలసినవారు చదువుకొన్న 
యువతీ యువకుశే ! 


వ్ర అద తి 
స్రీల పరాధీన స్థితి 
తరతరాలుగా శ్రీలు పురుషుల [కింద అణగి మణగి 
యుండవలసిన బానిసలుగానే వ్యవహరింప బడుతున్న్నారు, 


అలా ఉండటమే ఆదర్శంగా పురాణాలన్నీ పురికొల్పుతున్నవి, 
సమాజం సమ శ్రిస్తున్నది. తీ పురుషుల సంపాదన మిోదనే 


19 


ఆధారపడియుండట3, (స్రీలకు ఆస్థివాక్కు.లు సమ [గంగా లేక 
పోవటం వల్లనే ఇంట్లో కూ చేస్తున్న చాకిరంతా నిజానికి 
లెక్క-లోకి తీసుకొనటమే జరగటం లేదు. (స్త్రీల శారీరక 
నిరా ఎద లప వారికి వి శాంతి హెచ్చుగా కావలసియున్నా 
ఆచరణలో మాతం మరో విధంగా ఉంటున్నది. శ్రీ 
పురుషులిరువురూ కాయకష్టం చేసుకుని జీవించే కుటుంబాలలో 
(స్రీలు కశానిసతం0౦ంనుండి బయట పడ్డారు. ధనిక, మధ్యతరగతి 
కుటుంబాలలో సయితం స్త్రీపురుషుల సమానత్వం గుర్తింప 
బడి ఆచరణలో ఆగుపించాలి ఈ విషయంలోనూ యువ 
కలు, ముఖ్యంగా విద్యావంతులై న యువకులు తమ భార 
లను బౌనిసలుగా కాక జీవితంలో సమాన భాగ స్యామినులుగా 
చూడడం నేర్చుకోవాలి. 

పంకా అక్క-డక్క-డ బాల్యవివాహాలు జరుగుతూనే 
_ఉన్నవి. ధనంచరావీ నవయువతులను కాటికి కాళ్ళుచాచిన 
నుదుసళ్ళకు ముడి వేయటం కనిపిస్తూనేఉన్న ది. పునర్వి వాహ 
ఉద్యనూని్ని క శే॥ వీశేశలింగం పంతులుగారు (వారంభించి 
చాలా కాలమైనా ఇంకా చాలా పాంతాల్లో తప్పుగానే 
పరిగణించబడుతుంది. అంటరానితనం పల్లెటూళ్ళలో ఇంకా 
రూపుమాయ లేదు. ఈఅనర్లకాలన్నింటిసీ తొలగించటంలో 
యువకులు పౌల్షొనవలసిన అవశ్యకత ఎంతెనా ఉంది, 


యువజనో ద్యయ ఆనళ రత 


ఈ అనరకాల నివారణకు,  యువకశళ కిని సక్రమ 
మార్చానికి మరల్చి 'చేశపునర్ని ర్మాణంలో, సాంఘీక దురా 


80 


కారాల ఫిరూ్మ్యూలనలో నిర్విరా రాము కృపి. చేశీందుకు ఈనాడు 
యువజనోద్యమ నిర్మాణం యెం తేనా అవసరం, 'జీశభ క్రి 
ట్‌ చి త్రకద్ధినల వీరాజకీయచార్డీ అయినా కాసేయండీ 
ఎసెగరవిహారం చెస్తున్న ఈ ెడుగులను పారదోలి యువశ క్రి 
సక్రమ మాన్లానికి మరలించట-లో శక్తివంచన తేకుండా 
కృషి చేయన లసి యున్నది. రాజకీయ సిద్దాంత, ఆశయవిఛేడా 
లను తాతఈత్మా_లికంగా ఆవలవుంచి, విశాలమైన (3 పాతిపదికల 
నాద పటిష్టమైన యువజనోద్య మాన్ని నిర్మాణం చేయవల 
సీన అవసగం ఈనాడెం్యతెనా ఉంది. ఈ విషయంలో ఆలస్యం 
జరిగినకొలదీ పరిష్షితులు మరింత వివను స స్వరూపం చాల్చే 
ట్లున్నవి. గోటితో గిల్లి పారవేయవలసింది గొడ్డలితో నరక 
వలసినంత దాకా ఈ చేడుగులను వెరగనిచ్చాం. ఇప్పటికై నా 
మేల్కొని వాటిని అరకట్టకపో తే భవివ్యత్తు కే _పమాదం, 


తక్షణ క ర్ల వ్యాలు 

ఈ దశలో రాజకీయపార్టీ కొక యువజన సంఘం సాపిం 
చుకొనేకంకే సోవలిస్టు భానాలు, చేశభక్తిగల యువకు 
లంతా ఏకైక వేదిక నిరి శ్రంచుకొనటం మరింత | పయోజన కారి 
కాగలదు, విభిన్న రాజకీ మాభి, ౩ పాయా లున్నంత మా తాన 
కలిసి పని చేసుకో లేమని భయపడ నవసరం లేదు, తీవరాజ 
కీయ భేదాభిపాయాలునాన్న కలిసి పని చేసుకోవచ్చుననేది 
ఇదివర శే అనేక సందర్శాలలో బుజువై ౦ది, ఆంధ రాష్ట్ర 
సాధనోద్య మంలో, నోవా విమోచనోద్యమంలో, విళా 
లాంధ సాధనా కృషిలో విఖినా్నాభి _పాయాలుగల విద్యార్థి 


త 21 


సంఘాలు యువకులు కలిసి పనిచేయటం మనకు తెలుసు. గత 
సంవత్సరమే విద్యార్థుల తక్షణ కోర్కెల సాధనకు విద్యార్ధి 
కాంగ్రాసు, విద్యార్థి ఫెడశేవను కలిసి కృషిచేసి కొంత నరక 
విజయాలను సాధించటంకూడా జరిగింది. చిత్తశుద్ది, లత్యుశొద్ధి 
ఉన్నంతవరకూ, అంగీకృత కార్య|కమాలతో కలిసి పనిచేయ 
డానికి ఎంతటి తీవ రాజకీయ విభేదాలైనా అడ్డు 'రావనేది 
ఆ సందర్భంలో అనుభవాన్ని బట్టి 'లేలింది. ఎవరికైనా 
సిద్ధాంతరీత్యా విశ్వాసాలు సడలి లేనో, మశేనై నా కారణా 
లుంశేనోతప్ప కలిసి పనిచేసిన వ రాజకీయ వర్దానికీ నష్టం 
రాదు, హోని జరగదు. వైగా (పతిష్ట పెరుగుతుంది. 


యంంవనకులం : (గౌ మాభ్యుదయు 


పధకాలు 
(శ్రీ కె. సంజీవరావు 


నేడు జాతీయ వి_స్తరణ (పాంతాలలోని [గామాలలో 
యువకులు యువజన సంఘాలు పెట్టుకొని, వారు నాలుగవ 
వంతు, వారి పంచాయితీ నాలుగవవంతు మొత్తం సగం 
భరించినట్లయి తే, జాతీయ విస్తరణ ేర్యదంవారు మిగతా 
సగం మంజూరుచేసి వాలీజాలు, ఫుట్‌ బాలు, చ్యాట్‌ మెం 
టన్‌, రింగుకెన్నిన్‌, శేరమ్స్‌, మొదలైన ఆటలకు సంబం 
ధించిన అన్ని వస్తువులు కొనుక్కొ- నే అవకాశం కల్పించు 
తున్నారు. హాోరోోనియం, తజల, మద్దెల, సితారా, మాత్‌ 
ఆర్లన్‌, బుల్‌ బుల్‌ మొదలైనవి కొని భజనమందిరాలు నడు 
పుకోవచ్చు. నాటకసమాజాలు వర్పాటు చేసుకొని వాటికి 
కావలసిన పరికరాలన్నీ సమకూర్చుళకోవచ్చు. వికాసశేం 
(దాల ఆధ్వర్యాన జరిగే ఆటల వైజ్ఞానిక పోటీలలో పాల్గొని 
శ్ర_క్రియుక్తులను | పదర్శించి బహుమతుల నందుకోవచ్చు. వీటి 
ద్యారా యువకులను ఎన్న|ోవిభాల అభివృద్ది చేయవచు = 
(గామవికాసమునకు తోడ్పడే అభివృద్ధి 'కార్యకమాల 


23 


నెన్నింటినో అమలు జరపటానికి వికాస విస్తరణ ేంచాల 
ల్‌ (వభుత్వం కృపి. చేస్తున్నది. ఉపయోగించుకొనేవారు 
"కేక అభతు ద కార్య, కమా లకు శేటాయించిన నిధులు మురిగి 
పోతున్న వి. 

సాయంసమయంలో (గామములలోని యువకులందరూ 
ఒకచోట చేరి సమిష్టిగా కాలకేపం చెయ్యటానికి తద్వారా 
పరస్పర సన్ని హీతత్వం చంపొందించు కొనటానికి గాను 
(పభుత్వం వారిచ్చే ఆ న! సహాయాన్ని వినియోగించుకొని 
అరుగులు చేసుకోవచు చః కాలానంద శేం దాలు నాపించి బాల 
శాలికల వినోద వికాసా౭కు అవకా శాలు కల్పించవచ్చును, 
రీడింగురూము; 'లై[బరీలు నిరి ౧ంచుకొని పుస్తకాలు పష తికలు 
తెప్పించుకోవచ్చు. (పభుత్యమిచ్చే ఆర్థిక సహాయాన్ని విని 
యోగించుకొని మంటిసీటి "చావులు (తవ్వించుకోవచ్చు, 
చావులకు పళ్ళాలు క ట్టించుకోవచ్చు. అంతేకాకుండా స్కూ-లు 
బిల్దింగులు కొట్టించటానికి, వాగభరారని పొయ్యలు కట్టించు 
కోవటానికి నవీనపద్దతులలో పాయఖానాలు దొడ్లలోకట్లించ 
టానికి సింగల్‌ పట్టాలున్న తులకు అప్పులివ్వటాసికి యక్‌ 
పర్‌ మెంటల్‌ ఎరియాస్‌ [కింద కాయగూరల, వరి, జొన్న 
విత్తనాలు, నాటికి కావలసిన ఎరువులు వ్యవసాయ శాఖ 
వారిచే యిప్పీంచటానికి యీా పధకాల! కింద అవకాశా 
లున్నని, మంచి జాతి ఆబోతులను, ఎనుబోతులను కూడా 
యిస్తున్నారు. వీని నుపయోగించుకొనే నాధుడు లేడు. 
ఉద్యోగ స్తులు వదోవిధంగా కోటా పూ_ర్రిచేసుకు పోదామని 
వారికి కొద్దిగా పరిచయమైన (గానూలకొచ్చి (బతివము 


24 


లాడుకొని వదోకొన్ని పనులు వదోవిధంగా పూర్తిచేసుకొని 
పోతున్నారు, 


గామాలకు యువ నాయకత్వం 

వారే గామ నాయక కిబికాలు నడుపుతున్నారు. ఆ 
వీక్షణ మన యువకలకెంతో అవసరం. యువకులను (గామ 
నాయకులుగా తయారుచేయటానికి ఆ శిక్షణ ఎంతో ఉప 
యోగ పడుతుంది. కానీ పాఖ్నీక రాజకీయ దృక్పధాలతోనో, 
సోమరితనం వల్లనో వాటి | పాధాన్యత తెలియకనో అధికా 
రులు యింగ్రకొచ్చి అపహ్వానించినా అనేకమంది ఆ శిక్షణ 
వివరాలకు వెళ్ళటంలేదు ఇదెంతో విచారకరమైన విషయం, 


సమాజవికాస కేందాలలో తక్షణ కర్తవ్యం 


సామాజిక విస్తరణ, వికాస శేర్యదాలలోని [గామాల 
యువజన సంఘాలు వెంటనే నిర్మాణమై. కదిలి, పంఛాయి 
తీల సహాయంతో ఆటవస్తువులు, భజనమిందిరాలు, నాటక 
సమాజాల పరికరాలు సమకూర్చుకొని యువజనాభ్యున్నతికి 
కృష్‌. చెయ్యాలి యువజనులనుకూడా సంఘాలలో చేర్చుకో 
వటంఅవసరం. యువజనసంఫఘం తరఫున తెప్పించి జటవస్తువు 
లలో శేరమ్స్‌లాంటి ఇండోర్‌ ఆటవస్తువులు వారికి (పత్యే 
కిం'చాలి, (గామా లల ని సాంఘిక దురాచార వ్యత రేక పోరా 
టాలలో పాల్గొని , గామాభి వృద్ధికి తొ డ్పడాలి. 

స్దానిక పంచాయితీలతో సహకరి-చి. సామాజిక 
వికాస విస్తరణ పథకాల, కి:ద (పభుత్వం మంజూరుచేస్తున్న 


25 


నిధులను సం పూక్షంగా వినియోగించుకొని (గ్రామాలలో 
శేడియో, రీడింగురూము, "ల లై(బరీః స్కూ-లు, పంచాయితీ 
ఆఫీసు ఓల్రంగులు కట్టటానికి; రీడింగురూము, ఆ లె (బరీలలో 
ప లికలు, “ పుస్తకాలు “వశ్చాటు చేయుటకు, అరుగులు వేయు 
టకు బాలానంద శీర్యదములు నసెలకొల్పుటకు, (గామ 
సౌకర్యములకొరకు (శమజానముచెేసి రోడ్లు, బావులు, పంచా 
యితీలచేత ఏర్పాటు చేయించుకొనటానికి నేడు ఛి దమైన 
as అదర్శవంత మైన [గామాలుగా నిర్మించ టానికి 
కృమిచే మయవలసి యున్నది, 


అప్పుడు యువకులు [గామనాయకులుగా తయారవు 
తారు, దురాచారాలను పోగొట్టగలుగు తారు, ముఠా రాజకీ 
యాలను అంత 'మొందించగల్టు తారు, యువజన ఐక్య వుధ్య 
మాన్ని నిరించగల్టుతారు. [గ్రామాల నాదర్శవంతంగా తీర్చి 
దిద్ది భావిభారత నాయకత్వానికి అర్హులవుతారు, చదేశపునర్ని 
ర్మాణంలో సంపూర్ణ భాగస్యాములై ఏ అభివృద్ధి కార్య[కమా 
లను జయ, పద "వునరించిన విరా తారు. అసౌడు దేశానికి, 
యువజన సంఘానికి పుష్టి లభించుతుంది. వున జాతీయ లత్యు 
మైన సోషలిజం దగ్గర “పడుతుంది. 


26 


[కిడారంగం జ కొన్సిసూచనలు 
(శ్రీ లావు అంకమ్మ చౌదరి 


రెండువందల సంవత్సరాల బిటిష్‌ పాలన మన 
చేశాన్ని రాజకీయంగానూ, అరి కంగానూ సాంస్కతికంగానే 
గాక క్రీడా రంగాన్ని కూడా అధాగన్న స్ధితికి తెచ్చింది. 

మనదేశంలో జీవన |పమాణం చాలా తక్కువై నం 
దున, ఉద్యోగ వసతులు అల్పమైన,దూన విద్యాణ్గులలో 
వ్యాయానూస క్తి సన్నగిల్లి పోతున్నది, | బతుకుకోసం ఉద్యో 
గం, ఉద్యోగంకోసం చదువు. తప్పితే, జీవితానికి పునాదియైన 
ఆరోగ్యం గురించి (శద్ధ వహించలేక పోతున్నారు. కాల్యా 
వస్టనుంచే అరోగ్యంగా బలాథ్యులై యుండటానికి పునాదులు 
వేయవలసిన ఆవశ్యకతను శేం[ద రాష్ట్ర) పభుతాలు కూూణా 
గుర్తించినట్లు లేదు, 

మనదేశంలో (విటిషు వారి వాయాంలోగాని, యిప్పుడు 
గాని క్రీడలు విద్యాలయాలల్లో ఒక జాతీ యోద్యమంగా నిర 
హించి నడపబడటం లేదు నిర్భంధ శిత ణ (పభుత్వం అవులులోకి 
తీసుకురానందువల్ల ఆస_క్తి వున్నవారువూ(తం స్వంత కృషి. 
వల్ల నే యి: తవరకు వైకి వస్తున్నారు. ; తతృలీతంగా అనేక 
మంది అర్జి కాధి వసతులు లేక, యిబ్బందికి గురికావలసి వస్తుంది. 


27 


10 సంవత్పరాలనాడు స్వాతంతం వచ్చియున్నా, 
[క్రీడారంగం ఇప్పుకోదగ్య అభివృద్ది నాధించశకేదు, మన మాతృ 
'జేళానికి కీర్తి, (తిష్టలు తెచ్చే విధంగా మన వ్యాయామ 
[క్రీడలు అచ్ళికృద్ధి ళో తేవటానికి సభుత్ణంవారు తీ వకృవి. 
చేయాల్సివుంది. చ్యాయాము, క్రీకలు జాతి ఆరోగ్యం వృద్ధి 
పరచాలనే లక్ష్యంతో ల వృద్ధి చేయూలి. యిందులో 
(పావీణ్యం జూపుతున్న వారికి (పత్యేక శిక్షణ యివ్యాాలి, 15 
సంవత్సరముల వ=ఈస్సు వచ్చేటప్పటికి వదో ఒక వ్యాయామ 
[క్రీడలో (పత్యేక శిక్షణ పొంది యుండబానికి విద్యాలయా 
లలో వ్యాయామ క్రీడలను ఒక సబ్ద్టగా తీసుకొని పరీమో 
విధానం (పవేశ వెట్టి కనీసపు మూరు్యు-లను నిర్లయి చాలి, 

పోటీలు 

అన్నిరకాల [క్రీడల అభివృద్ధికి, క్రీడాకారుల నైపు 
ణ్యాన్ని పెంపొందించటం విషయంలోనూ, వారి మధ్యమంచి 
సోదరభావాన్ని, నిజమైన మై, తిని పటుతరం చేయడంలోనూ 
ఈ ఆటల పోటీలకు (పత్యేక (పాముఖ్యముంది. ఈ (క్రీడల 
కార్య కవుములో, యువజనుల క్రీడల పోటీలు అన్ని టికం'కే 
ముఖ్యమైన స్థానాన్ని అలంకరిస్తూ వుంటాయి. వీటిలో, 
విడివిడిగా క్రీడా కారులు మొత్తం జట్లు జట్లుగా వాల్దూంటుం 
టారు అందువల్లనే ఎక్కడ, ఎప్పుడు పోటీలు జరుగుతున్నా 
వందల వేల సంఖ్యలో యువజనులు పాల్టొాంటున్న్నారు. 

ఇలా |కీడోత్సవాలు విరివిగా జరివినందువల్ల పరస్పర 
సవాగార స్నేవాభావాన్ని కలిగించడానికి, వారి (పతిభను 
(పదర్శించడానికి మంచి అవ ళాకం కల్లుము౦ది. 


శ 


పోటీలలోని ముఖ్య విషయం ఎన్ని పతకాలు సాధించు 
కున్నదన్న విషయం (పధానం కాదు. వివిధ జేశాల రాష్ట్రల 
మధ్య, వివిధరకాల అధిిపాయాలు కలవారి మధ్య చారి 
మైతీః సౌభాతృ త్వాలనూ పటిష్టం వేయడాసికి, ఒకరి అను 
భవనాలను మరొకరు "తెలుసుకోడానికి యా పోటీలు మంచి 
అవకాళాన్ని కలుగ జేసాయి. 

వ్యాయామ [క్రీడలలో కొన్ని పమాణాలు నిర్లయించి 
అందులో | పతిభ (పదర్శి:ఃచినవారిని ఘనంగా సన్నానించ 
డమేగాక, [పధమ్క దిగతీయ, తృతీయ తరగతులుగా విభ 
జించి వారిని చేశపీరులుగా గుర్తించే కొన్ని పతకా 
యివ్యటం (పవేశ పెట్టాలి, 

ఈనాడు వమునచేశాన్ని. పీల్చి పిప్పి చేయుచున్న జూడ్యా 
లలో అనైక్యత, అసూయ,వి ద్వేషము, దురభివాూానము మొద 
లైనవి | పథానంగావున్నా పఏన్మిపభాపం యువజనుల లేత 
పహృదయాలమిాద పడుట, తత్ఫలితంగా యువజనులలో కూడా 
వివిధ రకాల దుష్ట్రపరిణామాలు సంభవించుచున్నవి. 

ఆసియా ఆటల పోటీలు ముగిసిన తర్వాత (పథాన 
మంతి జవపహార్దాల్‌ నెహూ) విలేఖరులతో (వసంగించుతూ 
టీములలో సమక్షత కలిగినవారిని చేర్చుకొనుట. జరగ లేదనీ, 
(కీడారంగములో గూడా ఆంతరంగిక విభీదాలు, ముఠా 
"ద్వేపాలు (పవేశించుట చాలా దురదృష్టకరమనీ తము విచా 
రమును వెల్లడి చేశారు. 

. " ఇప్పటికైనా కేంద, రాష్ట్ర పభు త్యాలు మేలొథని 

మరొకసారి యిలా జరగకుండా తగిన చర్య తీసుకోవడ మేగాక 


జ] 29. 


1962లో బ్రండోచనేపియాలో జరిగే నాల్లవ ఆసియా ఆటల 
పోటీలకో (వఖ్యాతిపొంసది. మున అంధ వెయిట్‌ లిప్ట రను 
పంపుతారని ఆశించుడాము. 


రెండవ పంచవర్ష (ప్రణాళిక 

ద్వితీయ పంచవర్ష (పణాళికలో వ్యాయామకళాశాల 
లను (ప్రారంభించటానికి, "వివిధరకాల ఆటల అభివృద్ధికి భోజన, 
వసతి గృహాలకు ౩ కోట్ల రూపాయలు శమం 
అందులో గ0 లక్షలు ఖర్చు చె పెట్టడం జరిగింది. ఇతర చేశా 
లను పోల్సుకుంజే యిది చాలాస్వల్పం. ఇప్పటికి ఖర్చు పెట్టి చెటిన 
తు కీి0 లతలలో ఆం|ధచదేశానికి చిల్లిగ వ్యకాడా తేకపోవటం 
మరీ విచారకరం. ఇందులో కొంత సడి సియోగ మైనా, 
ఎక్కు-వమందికి ఉపయోగపడటం లేదనేది వాస్తవం, 
శీటాయించిన శెండుకోట్లయినా అన్ని రాష్ట్రాలకు సక్‌ మం 

గా పంచి ఉపయోగ పడేటట్లు చూడాలి. 


ఆసియా ఆటల పోటీలు: భారతదేశ స్థానం 

ప్రధమ ఆసియా ఆటల పోటీలు ఢిల్లీలో జరిగాయి, 
భారతదేశం అన్నింటిలో పాల్గొని 10 స ర్ల ర పతకాలు; 10 
రజతపతకాలు; 6 కంచుప తకొలు సాధించి పోటీలలో ద్వితీయ 
సానం అలంకరించింది. జపాన్‌ 11 స స(ర్ల పత కాలు; 12 రజిత 
పతకాలు; 18 కంచుపతకాలు సంపాదించి పోటీలలో (పథమ 
సానం సంపాదించింది. 

ద్వితీయ అసియా ఆటలపోటీలు 1952 లో *మనిలా” 
లో జరగటం, దానికి ఆంధ వెయిట్‌ లిస్టర్షను పంపక పోవటం 


ష్‌ 


ఫలితంగా భారతదేశం శీ స్వర్షపత కాలు, కీ రజతపతకాలు, 
5 కంచుపతకాలు, మ్మూాతమే పొంది 4 వ స్థానం సంపా 
దించింది, 

1958 లో “టోకియోూలో జరిగిన తృతీయ ఆసియా 
ఆటల పోటీలలో ఛారతచేశం 5 స్యర్ల పతకాలు; కీ రజతపత 
కాలు; 4 కంచుపతకాలు సంపాదించి 7 వ స్తొనాన్ని అలంక 
రించింది. అంతేగాక గత 0 సంవత్సరాల నుంచి మన చేశా 
నికి క్షీ ర్తి, (పతిహ్హలు తెచ్చి, (పపంచ (పఖ్యాతి గడించిన 
మన హాకీజట్టు ఈసారి పరాజయం పొందడం భారతీయులను 
కలత విట్టిందీ. 

దీనిని బక్షే దేశంలో వ్యాయామ క్రీడలు స పురోగమించ 
డానికి బదులు 'తీరోగమన మార్గాన పడ్డాయని చెప్పవచ్చు. 
ఇప్పటికై నా దీనిని గమనించి ప్రభుత్వంవారు ఆయా కీడ 
లను అభివృద్దిచేసే సంస్థలు దీర్గంగా ఆలోళించి సరెన పద్ధ 
తులు అవలంబించి వ్యాయామ (| | కీడల అభివృద్ధి కృపి. సాగిస్తా 
రని ఆశిద్దాం. 

(1) [క్రీడా నలత ్కా సమైఖ్యమయ్యే అవకాశం 
సంభటితమయ్యే అవకాశం యువజనులకిస్తూ, (పభుత్వం 
నిబంధన తయారుచేయాలి. ఈవాక్కు-ను పొందటానికి అనేక 
(కీడాస్థలాలు, రిక్‌ ఇశాలలు (వభుత్వం నిర్‌ చడ మేగాక 
పి శ్రిక్రి సమ_స్త సామా గ క్రీడా పరికరాలు ఉచితంగా సము 
కూ'ర్చాలి. 2 జిల్లా ముఖ్య పట్టణాల్లో re శిక్షణ 
శాలలు వెంటనే నిర్మించి వాటికి కావలసిన సమస్త సామ్మగి 
ఉచితంగా ప్రభుత్వంచారు సప్తయిచేయాలి. (కి) ఒక వయో ' 


81 


పరిమితి నిర్ణయించి ఆ మేరకు నిర్బంధ శితణ యివంటం 
విద్యాః యాలలో న్యాయామ క్రీడలను ఒక్‌ సద్దెష్టగా తీసికొని 
పకీశూ విధానం (పవేశి పెట్టాలి. ఇందులో పొ వీిణణం సంపా 
దించిన వారికి (కేక నిక్షణ ౫రపాలి, (4) జాతీయ పోటీలలో 
నెగ్గినవారిని ఘనంగా సన్మానించి (ప్రధమ ద్వితీయ, తృతీయ 
తరగతులుగా విభజించి చేకవీరులుగా గుర్తించే కొన్ని 
బిరుదులు అందులో నిపుణత చూపిన వారికి యివ్యాలి. 
(5) (పతి సంవత్సరం కీడోత్సవం జరపాలి, ఆరోజు (పభుత్వం 
వారు శలవు (పకటించాలి, (రఇతర జే శాలు వెళ్ళే క్రీడా 
కారుల ఖర్చులు ఆయా రాష్ట్ర) వభుత్యాలుగాని, శేదా అవి 
నిర్వహిస్తున్న (క్రీడా సంస్థలుగాని భరించాలి (7) వ్యాయామ 
| క్రీడలు చాతి అరోగ్యం వృద్ధిపరణాలనే లక్ష్యంతో చాలా 
వస్సనుంచి ఆరోగ్యంగాబలాథు లై యుండటానికి పునాదులు 
వేయాలి. ,(8) “మేధాశక్తిని శారీరక శక్తితో పదును 
పెట్టాలో అనే గీకు సిద్దాంతాన్ని ధ్యేయంగా పెట్టుకుని 
న్యాయాము పథకాలు అమలుపరచాలి, 


తలి 


యువకులు ? నాటక ప్రదర్శనలు 
(శ్రీ) చిగురుపాటి వీరయ్య 


యశంవజనో ద్భమాన్ని పునర్నిరి శంచాల్సిన [పాము 
ఖ్యుత, అందరమూ గు_ర్హిస్తున్నాము, పునర్నిరి ంజేముందు 
వారి అభిరుచులను గమనించాలి. వారి అధభిరుచులభో _(సముఖ 
స్థానము వహించేవి చై జ్ఞ్వనిక కార్యక మాలు. 


1915 లో యువజన సంఘాలు, శ పజూ నాట్యమెం 
డలి”? నిర్మాణాత్మకంగా కృపిసల్సి (గాము జీవితాన్ని 
చితించే నాటకాలు, నాటికలు, నృత్య సమిష్టి గానాలు, 
గేయాలు, బు|రకభథలు, జముకుల వలు (పదర్శించి ఆంధ 
(పజల మన్ననలనేగాక ఆఖలభారత కీ _్తి నార్టించాయి. రంగ 
[ప్రయోగంలో మార్పులు, నటకులలో ' వాస్తవిక నటనాశళ క్రి 
చింపాందించుట, సామాన్య మానవునకు అందుబాటులో 
ఉండే వర్తమాన సమస్యలను ఇతివృత్తాలుగా తీసుకొనుట, 
యివన్నీ నాటకరంగంలో ఒక నూతన విప్ప వాన్ని తెచ్చినవి, ' 
(పజూ జీవిత సమస్యలు (పదర్శించి (పజల సమస్యలను (పజలే 
పరిష్క-రించుకొనే మార్భాలను జూపి వారిని వైతన్యవుత 
"మునర్చగల్లింది, కరువు “కాటకాలు సంభవించిన |పాంతా 
లకు యితర (సాంతాలలో (పదర్శనలిచ్చి ధన థాన్య రూప 


తీథీ 


ములో వారికి సహోయముశేసి (పజల అభిమానాన్ని మూర 
గొన గల్లినది. కళాపరిషత్తు వార్షికోత్సవ పోటీలలో బహుమ 
తులంది కళాకారు లందరి అభిమూనాన్నీ చూూరగొన్నది. 
(పజానాట్యమండలి ఉచ్చస్థితిలో నున్న పుకు పభుత్వ దమన 
నీతివల్ల ఛున్నా భిన్న మై పోయినది. అయినా నేటికీ దాని 
(పభావం మన నాటకరంగంమిోద పనిజేస్తూనే యున్నది. 

క మధ్య గత కొలది సంవత్సరాలుగా యువజనో 
ద్యమంతో చాటు నాటక కళారంగంలో తొాత్కా-లీకంగా 
కొంత నిస్తబ్బత ఏర్పడింది. యిటీవల రెండు, మూడు సంవత్స 
రాలనుండి ఎన్నో సాంఘికనాటకాలు, నాటికలు వస్తూనే 
యున్నవి. అవి అంత విశిష్టంగా లేవు. దుస్థితిలో మునిగిన 
తర్వాత కోలుకోడానికి కొంతకాలం పడుతుంది. [వధమ [పయ 
'త్నాలలో లోపాలుండవచ్చు. అయినప్పటికీ (పయత్నాలను 
వారించి దోహదమిన్యాలి పీటిని (పదర్శిస్తున్న వారు యువ 
కులే. అంతేగాక ధ్యాఘులుకూడా యిటీవల ఎక్కవగా 
నాటకకళ పట్ల ఉత్పాహాన్ని [(పదర్శిస్తునాన్నరు, కొ తనాట 
శాలు చదివి కొ త్తధోగణికి అలవాటు పడడం విద్యార్థులకు 
సులభ సాధ్య మైనట్లు యువకులకుగాదు. విద్యార్దులు గూడా 
ముందుకు వచ్చి వేసవి కెలవల్లో యువకులతో సమిష్టిగా నాట 
కరంగ పునర్నిర్మాణ కార్యకలాపాలు కొనసాగించాలి. వారికి 
కావలసిన సిదాంత పరిజానం అంది వాంలి, విద్యారులు, యున 
కులు ధళాలుగా వర్పడి కొ త్తనాటకాలు తయారు జేసీ, (గామ 
ప్రజలకు అభిరుచి గల్లీన రూపాలను _పవేశ పెట్టాలి, [కొత్త 
రచయితలను రంగంమోాదికి తీసికొని రావాలి. 


శ్రీశ 


ఉదాహారణకు ఒక [గామంలో (పదర్శన యివ్వండి. 
దానినుండి (వజలు పొందిన [i పజబోధం వమిటో పరిశీలించండి. 
ఆ నాటకంమోద వారికి అభిరుచి గల్టినదా' అని (ప్రశ్నలు చేసి 
కొన్నపుడు ఆ [గామిాణ జీవితంలో వ వ సమస్య లున్నవో 
ఆలోచించి వాటిని (పతిబింబించే (పదర నలి వ్యాలి, (పస్తుత 
నాటకరంగంలో ఆ అభివృద్ది చాలతక్కువ. _తాగుడుతో 
చితికిపోయే వారి గాధలు, వరకట్నాల బాధ కరఅ య్యే 
కుటుంబగాధలు, అస్పృస్య తా నివారణ, లఅంచగొండితన 
నిర్మూలన, [గామ పారిశుద్ద్య సమస్యలు, (పజలు అరోగ్య 
పద్దతులను అలవరు కొనే (కముము, కులమతాల చే8ిట 
(గామాల్ని చీల్చి పాలించేవారి పోకడలు, శాంతి మొద 
లైన సమస్యలను _పజలకళ్ళముందర చిత్రించి వారిని చైతన్య 
వంత మొనర్భాలి. 

రచయిత నాటక సంఘాలకు, (ప్రజలకు దదూరమయి తే 
మంచి నాటకాలు వెలువడనవు. తమ క ళ్ళముందరి వాస్తవ 
' జీవితాల్ని పరికించి వాటికి నాటకరూపం యిచ్చిననా జే అవి 
(పజాదరణ పొందగలుగుకాయి. అప్పుడే మన సై జ్ఞానిక 
రంగంలో ఎక్కువ ఆభివృద్ధి సాధించినవారమవు తాము, 
యువకులను మూథాబారాలనుండి మళ్ళించగలుగు తాము, 
(పదర్శకులు ఎక్కువగా సం కాంతి, దీపావళి దసరా సంవత్స 
రాది పండుగలకు (పదర్శనలను యివ్వవచ్చును. అచే 
సమయాల్లో జరిగే కోడిపందాలు, జూదాలు మొదలగు వాటి 
'నుండి' యువకులదృష్టిని మరల్పపీలవుతుంది. వాగ్వివాద 
పోటీలు, చర లు కొనసాగించి పండుగల సమయంలో వా శి 


లీఫ్‌ 


కోత్స వాలు జరివీ ఆ పోటీలలో నెగ్గిన వారికి పుస్తకాలు 
మొదలైన బహుమతులిచ్చి వారి చారి ఉత్సాహాన్ని 
వింపొందించాలి. 

(గామాల్లో నాటక సమాజాలు ఆరి కంగా హీనసితిలో 
నున్నవి. దీనికితోడు శ్రీ పాతల విషయం ఒక సమస్యగా 
తయారయింది. తలను గూడ పోత్సహీంచి, నాటకరం 
గంలో (పవేశింపజేసి వారి నెదుర్కొ-నే సమస్యలుగూడా 
(పదర్శించాలి దీనికి సమాజాలు, నటులు ఆదర్శ పవర్తన 
అలవరచుకోవటం ముఖ్యంగా అవసరం, |పదర్శనలలో టిక్కె 
ట్లుపెడిలే నాటికి విలువున్నట్లు కొన్ని సమాజాలు _భమపడు 
చున్నవి ఆ విధంగా | పదర్పించుటవలన సమాజాలు ఆరికంగా 
చితికిపోయి మళ్ళీ మళ్ళీ ఆ రంగంజోలికి వోనిపగిస్పితి వర్పడు 
తుంది. కాబట్టి (వదర్శన లిచ్చుటలోగాడా నూతన పద్ధతు 
లను అనుసరించాలి. 

|గామంలో నెలకు ఒక రూపాయి సభ్యులను ఒక 
వందమందిని చేర్చించండి. రెండు 'మాసములకు ఒక పదర్శన 
యివ్వండి. లేదా 1వదర్శన యిచ్చి తదుపరి (పతి యింటికి 
వెళ్ళి వసూలు (పారంభించిన తగిన సహాయము యివ్వడానికి 
(వజలు అలవాటు పడుతారు. యువకులుగూడా (పజల దైనం 
దిన కష్టాల్లో భాగన్వామ: లై వారి ఆదరణను పెంచుకోన 
గలరు, (గామాల్లో అనుభవాన్ని తీసికొన్నపుడు నూతక్కి. 
[(గామంలో మొదట్లో చెజ్టానిక (పదర నే లిచి స్స (ప్రజల్లో 
ఎక్కువ ఆదరణ పొందగలిగారు. నాటకాలు ఆడుటకు (సజల 
నుండీ చందాలు వసూళ్ళుకు పూనుకొన్నాాగు. 


శీర 


జాతీయ వికాసశేం డాలవారు నాటక (పదర్శనాలకు 
యిచే ఏ అర్గిక సహాయమువల్ల కొంతధనాన్ని సంపాదించారు. 
భాకులున్న వరియాల్లో కొద్ది సమాజాలు మాతే దానిని 
వినియోగించుకొన గల్దుతుస్నా వి. ఎక్కువగా ఉపయోగించు 
కొనుట లేదు. మంగళగిరి బ్లాకులో మంగళగిరి “అభ్యుదయ 
నాట్యమండలి” రు. 200 రూపాయలు "బ్రాకునుండీి రు 200లు 
(పజల చందాలద్యారా వసూలు జేసి 'మొ త్తంరు 400 రూపా 
యల జంత వాయిద్యాలు 'సీకరించాకొన్నది. తదితర 
(గామాలుగూడా అలాటి సహాయాలను విని యోగించుకో వాలి, 
నాట్యమండలి సభ్యులు ఐక్యతను (పదర్శించి సుహృద్భా 
వంతో మెలగాలి, ఇతర సమాజములకు సహాయ సానుభూతు 
లందిం'చాలి. 


వై విషయాలను నాటక సమాజాలు నటకులు, యువ 

పరిశీలించి చౌత్సాహిక నాటకరంగ పునరుజ్జీవనానికి 
వ. అప్పుడే మన యువజ జనోద్యమంగూడా “ వెల్లీవిరు 
స్తుంది. 


fn 
ఇ 


క 


దేశ సంక్రేనుం ; యువజన సంఘాల 
వునర్నిర్మ ణావశ్యకత 


శ్రీ కడియాల గోపాలరావుగారు 
(రాష్ట్ర యువజనోద్యమ సంస్తాపకులు) 


అభ్యుదయ  ఉద్యమాలన్నింటిలళోనూ యువకులే 
(ప్రముఖపాత్ర వహిస్తారని చరిత్ర చాటుతోంది. [పజలూ 
"జేశమూ ఎదుర్కొన్న [పతి [పథాన సమస్యలోను అవసర 
మైన నూతన సందేశాన్ని తీసుకోవడం, (పచారంచేయడం, 
నిలబడడం, వ్యతిరేకశకులను ఎదుర్కోవడం మొదలై న 
పనులలోను శక్తివంతంగా నిర్వహిం చేది ఈ యువశక్రు'అే 
అనేది నిర్వివాదాంశం, 


ఆంధ రాష్ట్రంలో 1085 నుండి రాష్ట్ర వ్యాపితంగా 
యువజనులను సంఘటిత పరుస్తూ రాష్ట్ర యువజన సంఘం 
అవతరించింది శాంతి, స్యాతంత్య, _పజాతంత ఉద్యమాల 
అభివృద్దికి ఎంతో తోడ్పడింది. యువతీ యువకులను అభ్యు 
దయ పధంలో పెట్టడానికి ఎంతో కృపి.చేసింది. యువజనుల 
దురభ్యానాలను, మూఢ నమ తలను తొలగించి విజ్ఞానాఖి 


తిం 


వృద్ధికి తోడ్పడి శ్యాక్రీయ దృక్పధాన్ని కలుగచేసింది. యువ 
కులను ఆదర్శపొరులుగాశేస్తూ | పజలకు సేవచేస్తూ యువజన 
సంఘాలు పెద్దల అమోదాన్ని పొందాయి. [గామాలలోను, 
పట్టణాలలోను జరిగే దోపిడీ దార్జన్యాలను ఎదిర్బి నిలబడి 
(పజలకు శోడ్చడ్డాయి. 

అనేక సందర్శాలలో (పజలక కష్ట కాలంలో అండగా 
నిలబడ్డాయి. వారిక్షి టైతన్యం కలుగచేయడా నికి తోడ్పడ్డాయి. 
ఈవిధ- గా ఒకవైపున చేశ సేవ (పజాసేవచేస్తూ లెండోవై పున 
యువజనులు అరి క, రాజకీయ విద్యా వైజ్ఞానిక [కీడారంగా 
లలో అభివృద్ధి గాడానికి కృపి. చేశాయి. వివిధ రంగాలలో 
౮న సత్సాంపదాయాలను నెలకొల్పాయి. తర్వాత 349 
47, సరల సంవత్సరాలలో యింకా అనేక యువజన సంఘాలు 
వివిధ నామాలతో వివిధ (గూపులతో సంఘటితం చేయబ 
డ్డాయి యువజన కాం గైసు, యువక రక సమితి, యువక 
సమాజ్‌, సమాజవాదీ యువజన సంఘుం, భారత్‌ జీవకళ 
సమాజ్‌ మొదలగు సంఘాలు నభా ఏయి. వదో కొంతకాలం, 
కొన్ని [పాంతాలలో పరిమితమై పనిచేశాయి. కాని అన్ని 
సంఘాల కార్య, కమాలు ఈనాడు _స్తంభించి వున్నాయి, 
రాష్ట్ర) యువజన సంఘంకూడా నామమాత మయిపోయింది. 
అక్క_డక్క_డ (గామజ్థాయిలోను, తాలూకా స్థాయిలలో, 
కొన్ని పేటలలో, పట్టణాలలో యువజన సంఘ కార్యకలా 
పాలు జరుగుతున్నాయి. 

గత 20 సంవత్సరాలలో యువజనోద్యమం సాధించిన 
విజయాలు, (వవేశ పెట్టిన సత్సాంపదాయాలుు, ఉత్తమ 


9 


in 


ఆదర్శాలు, ఉన్నత నైతిక విలువలు మన కళ్ళముందే పతన 
మైపోతున్నాయి యువకులు పెడమా గ్రాలు పడుతున్నారు, 
శారీర కాభివృద్దికి తోడ పడుతున్న ఆటలపోటీలు మాని పేకాట 
లలో, జూదపుశాలలో | పవేశిస్తున్నారు. | పభుత్వ అనుమతి 
తోనే (పారంభ మయిన క్షబ్బులలో (జూదపుశాలలు) చదువు 
కున్న యువకులే (పధానపా్శాత వహిస్తున్నారు. మరల యువ 
కులలో వ్యభిచారం, (తాగుడు ఎక్కు -వెనాయి అభ్యుదయ 
సాహిత్య పఠనం తగంది.చెక బారు సాహిత్యపఠనం ాచ్చింది 
ఆదర్శ వివాహాల పద్ధతికి స్వ_స్తిచెప్పి యువకులు కట్నమునే 
వివాహమునకు (పధానంగా భావిస్తున్నారు. కులతత్యాలకు 
సంకుచిత భావాలకు గురి యవుతున్నారు. సాంఘిక సంస్క_ర 
ఇలకు పాటుపడడంగాని, |పజలకు చైతన్యం కలుగచేయటం 
గాని జరుగుట లేదు. నేడు యువకుల నెదుర్కొాంటున్న గడ్డుసమ 
సల సరియైన పరిప్కూ-రమునకు సంఘ బలంతో నిలబడకుండా 
అవకాశవాద ధోరణితో స్వార్థపరులవెంట తిరగడం జరుగు 
తూంది, చెజ్లానిక రంగం వెనక బడింది. ఈవిధంగా ఒకనాడు 
యువజనోద్యమిం (గామనసీములలోను, పట్టణాలలోను, వివిధ 
రంగాలలోసాధించిన అభివృద్ధిదెబ్బతింటోంది.నవభారత నిర్మా 
ణంలో _పముఖపాత నిర్వహించాల్సిన యువశ క్రులువృధాగా 
పోవటం, పెడమా న్రాలుషట్టడం జాతి భవివ్యత్తుశే వమాదం. 
లతలు కోట్లసంఖ్యలో యువజనులు నిరుద్యోగులై యున్నారు. 
వీరు నిరుత్చాహ నిస్పృపాలతో. యున్నారు, నిరుద్యోగం, 
అజ్ఞానం, మూఢవిశ్వాసాలు మొదలై నవాటికి గురై న యువతీ 
యువకులతో నిండియున్న ేశంలో వ్యవసాయ పారి. శామి 


40 


'కాభివృద్ధిని గాని నూతన ఆర్థిక వ్యవస్థను నిరి ఇంచటంగాని 
"ఇండ్‌ పంచవర్ధ | వణాళికా లత్య్యూలను సాధించటంగాని 
సాధ్యంగాదని వేరుగా చెప్పనవసరం శేదు, అందుచేత 
ఈనాడు మనచేశంలో యువకులను యువజన సంఘాలలో, 
పునస్పంభఘటిత పరచవలసిన వారి తక అవసరం వర్పడింది. 

నవశ కులు, పురోగామి శక్తుణుగానున్న ఈ యువ 
జనులు డేశభ_క్తితో, సృజనాత్మక శక్తితో చేసే కృషిమిా 
దనే మనచేశ భవివ్యత్తు ఆధారపడి వుంది. వీరు ఉ 'శేజంతో 
"చేశ ఫునర్ని రా ఎ కార్య, కమానికి ఉప, కమించడానికి కావా 
ల్సిన భౌతిక పరిస్థితులను కల్పించాలి; కల్పించుకోవాలి. 
అలానే బేశములో జం ఆభినృద్ధివై నే యువకుల భవిష్యత్తు 
ఆధారపడి యుంది. యువజనాభివృద్ధి, జూతీయాభివృద్ది ఒక 
దానితో నొకటి చనవేఢెనియున్న ఈ సందర్భంలో క 
యువశ కు లన్ని౧టిసీ ఐక్యపర్చి యువజన సంఘాలను నిర్మించ 
వలసిన అవసరం అవకాశాలు ఎంతగ"నో ఉన్నాయి, 


యువజన సంఘాల నిర్మాణం 

విభిన్న రాజక్రీయాభి [పాయాలను గల యువకులను, వ 
రాజక్రీయాభి పాయాల [ప్రమేయం లేని వారిసీ, సాంఘిక సంస్క 
రణలకోసం పాటుబడేవారిని కళాకారులను, రచయితలను, 
క్రీడాకారులను మొదలగువారినందరినీ ఒశే వేడిక్నదై పు తీసుకు 
వచ్చి బలమైన యువజన సంఘాలను నిర్మించడానికి అవన కాళ 
ముంది, ఇదివరలో శాంతి, స్వాతం త్యం, (పజాస్యామ్యం 
అభ్యుదయం 'కావాలనుకొ నేవారిని, యువజనులు ఆర్ధిక; రాజ 


41 


కీయ, విద్యా, ై్ఞానిక క్రీడారంగాలలో అభివృద్ధికి తోడ్ప 
జాలని అంగీకరించి “అందుకు పాటుబజేవారిని తమన న సంఘా 
లలో చేర్చుకొనేవారు. కాని ఈనాడు సోషలిస్టు అశయాన్ని 
సూత పాయంగా అస్నే రాజకీయపా శ్రీలు ప్రభుత్వంకూడా 
అంగీకరించటం జరిగింది. చేశభ కు కులు _(పజాతం తవాదులు 
అ అసమానత్యం పోగొట్టి నూతన వ్యవస్తాపనకు అంగీక 
రిస్తునారు. అందుచే చేడు 'యువజన సంఘాల ఆశయాలలో 
శాంతిస్యాతం త్య అభ్యుదయాలతోపాటు సోషలిజాన్ని కూడ 
చేర్చవచ్చు అప్పుడే చేడు భారతదేశంలో నున్న వా _స్తవిక 
పరి స్థితులకు ఆనుగుణ్య మైన 'కార్య[కమంతో, లత్యూలతో 
బలమైన యువజన శ నిర్మించగలం, యువజన సం 
భూలు "లేనందువల్ల వచ్చిన అనర్షకాలను, జాతీయ పునర్ని 
"రా ణంలో విజృంభించి పాల్టూానవలసిన యువ వశ కులు వృథాగా 
నిరుత్సాహంగా ! ఉండటం జాతీయాభి వృద్ధికి హానికరమని రాజ 
కీయపారి క (జా సంఎలు, (పజాతం(లేవాదులు (పభుత్యం 
కూడ ౫ హించి యువజనోద్యమానికి వేయూత నివ్వాలి. 
యువజనుల నెదుర్కొ_ంటున్న చిక్కు సమస్యలను పరిష్క_రిం 
చుటకు సాయపడాలి, 


రెండో పంచవర్ష ప్రణాళిక- ప్రభుత్వ విధానాలు- యువజనులు 
జేశంలోనున్న యువశ క్ర్తులకు అవసరమైన భౌతికపరి 
సెితులు కల్పించి స క్రమమార్జాన మరలి i జాతీయ పునర్వ్ని 


ర్మాణానికి పూనుకొ నేలా చే సినట్టయి తే ఈనాడు పరిసితి 
"వేరుగా వుండేది, ఒకనాడు దేశభ "కీతో జాతీయోద్యమంలో, 


42 


అంధరాష్ట్ర సాధనలో, నోవావిము కి, పోరాటంలో, (వజూ 
తంత్ర ఉద్యమాల్లో ఎంతో పా(తవహించిన యువజనులు 
క్‌ ఎందువల్ల ని _స్తజ్ఞతలో వున్నారు గత పదకొండు 
ంవల్సరాలనుంది “జోరీయ. | పభుత్వమున్న్నా యువజనుల 
మస్యలను పరిష్క-రించి ఉత్తేజపరచలేదు. (పంచవర్ష |పణా 
య అశయాలకు యువకులంతా అంగీకరి స్తున్వ్నా) లక్షలమంది 
చదువుకొన్న యువకులు నిరుద్యోగులై నిరాధారంగావునా్నా రు, 
చదువురాని యువకులు యింకా ఎక్కువ సంఖ్యలో పని 
"లేకుండా యున్నారు. ఈరకంగా అపార యువశ క్రి (పణాళి 
కను జయ పదం చేయడానికి ఉపకరించకుండా గ్యర్థమవు 
తోంది. యువకులను (పోత్పహంచడాసికి, కారీర కాభీవృద్ధి 
చేయడానికి (పభుత్వం తాలింఖానాలు, క్రీడాస్థ్రలములు వర 
రచుట లేదు. జూదపు శాలలు, కాటన్‌ మార్కెట్లు, (తాగుడు 
మొదలగు దుర భ్యాసాలకు యువకులు గురికాకుండా _పభుత్య 
యంతం తగు జా[గతలు తసుకొనడంలేదు. విద్యావిధానాన్ని 
కరాడ జాతీయాభివృద్ధికి తోడ్పడే రూపంలో వ్యవస్థను అభి 
వృద్ధి వేయడానికి ఫోనుకుంటూనే మన అక్టిక విధానంపై 
సామాజ్య వాదులకు గల పట్టును దెబ్బతీయడం లేదు. చేశంభో 
సామాజ్యవాదుల దోపిడీ యధాతథంగా సాగిపోతూ నేవుంది. 
అందుబే (పభుత్వ మవలంబించే విధానాలు యువజనుల సము 
స్యలను పగివ్య-రించనూలేదు, వారిని ఉ "తేజ పరచనూలేదు. 
ఒక-వై పుమైనా (పజ్యాపభుత్వ్యం తమ దేశంలో ఒక వ్యక్తి 
ఒకరోజు సోమరిగా నున్నా జాతికి అనర్షదాయక మనే 
స్యూతంవై ఆధారపడి అందరికీ పని కల్పిస్తూంకే మన 


శశి 


"జీశంలో లతల యునజనులను నిరుద్యోగులుగా మన పభుత్వం 
వుంచుతోంది. అందకికీ పని కల్పించే విధానాలను అనులు 
జకుప నిరాక౦సోంది. భూసంపదను, (పకృతి సంపదను, మానవ 
సంపదను సదింవియోగం చేయుటలతేదు అర్ధిక వ్యవస్థలో 
మాలిక మార్పులు తీసుకువచ్చి ఆధికారాలను, సంపదలను 
(పజలపరం చేయ నిరాకరిసోంది. మాటలకు, చేతలకు సంబం 
ధం తేకుండా వుంది 

యువజన సంఘాలలో విశాలమైన [పాతిపదికమై 
కుల, మత రాజకీయ విభేదాలు లేకుండా యువజన సంఘాల 
ఆశయాలను, కార్యక్రమాలను అంగీకరించే వారినంద 
రినీ చేర్పించాలి. బలమైన ఐక్యయువజనోద్యమం నిరించ 
డానికి యీ దిగువ కార్య క్రమాన్ని |పాతిపదికగా తీసు 
కోవాలి, 

1. సామాజ్య వాదులు సాగించే యుద్ధ [పయత్నాలకు 
వ్యతిరేక ౧గా శాంత రక్షణకు యువజనుల్లో, పజల్లో |పచా 
రం గావించాలి, ఉద్నుమం నిక్శించాలి. వలస పజల విముక్తి 
పోరాటానికి తోడ్పడాలి. మన చేశ (పజలను సమిోకరించాలి. 
మన (ప్రభుత్యం గట్టిగా నిలబడేలా చేయాలి. 

2, ఆసియా,.ఆ। ఫీ కా డేశాల సమావేశాన్ని చొరవతో 
భారత దేశ (వభుత్యం జరపాలని, స్వామాజ్య వాదులకు వ్యతి 
శేకంగా జరిగే జాతీ యోద్యమాలకు వసాదుగా సిలబడాలనీ 
(పజాసమిాకరణ చేయాలి. 

తీ రెండన పంచవర్ష | పణాళికను ఆధ్యయనం చేసి 
అందుగల స్కీ ములను (పజల కుపయోగించే రీతిగా అమలు 


శశీ 


జరిపేటట్లు యువజన సంఘాలు -వొరవతో కలుగ జేసుకొని 
పనిచేయాలి, ఆ పరిమిత (పయోాజనాలను [పజల కందించాలి, 
యువజనోద్యమాని కుపయోగించే భాగాలను సరిగా వినియో 
. గించుకో వాలి. నిర్లిన్ద మైన సూచనలిస్తూ వాటిని బలపరచేం 
దుకు (జాభీ పాయాన్ని సమాకరించాలి, 

ఉ. యువకుల విజ్ఞానాభివృద్ధికి తోడ్పడాలి. 

(అ) యువకుల్లో మూఢ నమ కౌలు, దుచాఇారాలు 
పోగొట్టడానికి వారి విజ్ఞానాభివృద్ధికి పాటుబడి శా స్ర్రీయ 
దృక్పథాన్ని కలుగ చేయాలి, 

(ఆ, ష్మతికలు పు_స్తకములు,తదితర అభ్యుదయ సాహి 
“'త్యోన్ని పఠించుటకు పఠన శేం|దాలను (గామాల్లోను, పట్ట 
రకాల్లో వేశ్వేరు "కేం దాల్లోను తెరవాలి, 

(ఇ) [గామాల్లోకూడ చదువుకొన్న యువకులు చెద్ద 
సంఖ్యలో వున్నారు. పీరిమభ్య చర్చలలోనూ వక్త త్వం 
లోను, న్యాసరచనలోను పోటీలు జరపాలి. 

“: (ఈ) విజ్ఞాన యాతలద్య్వారా యువకులను అదివరలో 
నున్న పొరపాటు పంథాలనుండి మరల్చడానికీ, ఏిజ్ఞానతృన్లను 
ఎక్కువ చేయడానికీ సహాయపడతాయి. అందుచే యువజన 
సంభఘం తరఫున నందికొండ, మాచ్‌ ఖండ్‌ మొదలగు (పొజె 
క్టులవద్దకు, పంచదార, సిమెంటు ఫ్యాక్ట్‌ రీలకు, భిలాయ్‌ మొద 
లగు వెద్ద ఫ్యాక్ట రీలవద్దకు తీసుకుపో వాలి, 

(ఉ) వెజ్ఞానిక సాంస్కృతిక సభలు జరుపుతుండాలి, 
యువరచయితలనుు కళాకారులను సత్కరించి (పోత్సహిం 
ఇవాలి, 


6] తీర్‌ 


(త) కాలా (గామాలలో (గంథాలయాలు యిదివర శీ 
వున్నాయి. ఇపుడు (పతి (గామంలోను పంచాయతీ తరఫున 
(గంథాలయాలు తెరుస్తున్నారు. అందుచే యానాడు (కొత్త 
(గంథాలయాలను తెరి'చే సమస్యకంకే ఉన్న [గంథాలయా 
లను ఉపయోగించుకొనడమే యువజనసంఘాలముందు (పథాన 
సమస్యగా వుంటుంది. ఉన్న |గంథా లను సక్రమంగా సరఫరా 
చేశే వర్పాటుచేసి యువతీ యువకులందరిలో చదివే సాం పదో 
యాలను |పవేశజెట్టాలి అవసరమైన నూతన సాహిత్యాన్ని 
తెప్పిస్తూ గ ంభాలయాలను నిర్వహించే "బాధ్యతను యువకులే 
తీసుకో వాలి. 


వైజ్ఞానిక కార్య[క్రమాలు 

యువకులకు వెజ్ఞానిక కార్యక్రమాలే అభిలావ, 
ఎక్కువ. 1947 వరకు [పజానాట్టమండలి సహశారంతో 
యువజన సంఘాల తరపున యెన్నో వైజ్ఞానికదళాలు తయా 
రయ్యాయి. (పజల జీవిత సమస్యలు తీసుకొని [పజలకు 
వివిధ క భారూపాలద్యారా చేవ చేశారు. లతలమంది [పజల 
మన్ననలను పొందారు. మరల (గావుగామాన పట్టణాల్లోను 
వైజ్ఞానిక దళాల్లోకి యువకులను సమిోకరించాలి. దీనిడాంరా 
యువకులను దురభ్యాసాలనుండి మళ్ళించడ మేగాక (పజలకు. 
రాజకీయ ఆర్థిక సాంఘీక సమస్యలవై సరియైన దృక్పథం 
కలుగ జేసి వై తన్యవంతులను చేయవచ్చు, అందుచే మరల 
నాటికలు, నాటకాలు, బ్నురకథలు మొదలైన కళారూపా 
లను పునరుద్ధరించాలి, 


46 


ఆటలకార్య (క్రమం 


యువజన సంఘాలడాగరా యువజనుల శారీరకాభి 
వృద్ధికి తోడ్పడాలి. ఆటలకు వ్యాయామానికి యువకులను 
అకర్షి వాలి. (గామాల్లోను, చేటల్లోను "చెడుగుడు, మాకు 
లాగుట, బరునవ్రలెత్తుట, పరుగులు తీయుట, ఎత్తుదూకుట, 
ఈత, వాలీబాల్‌, ఫుట్‌బాల్‌ మొదలైన ఆటలపోటీలు పెట్టి 
తర్ఫీదు వేయించాలి. మన ఆం|భలోనున్న నిపుణుల నాహ్యో 
నించి వారితో శిక్షణ పొందాలి. [గామాల్లోను జేటల్లోను 
క్రీడాస్థలములను, ఆటవస్తువులను పొందుటకు పంచాయతీ 
బ్లోర్టుల, మ్యునిసిపాలిటీల సహకారాన్ని తీసుకోవాలి. చేడు 
"పెద్ద ఎత్తుగా పేకాటల్లో మునిగిపోయిన యువకులను ఆ దుర 
భ్యాసంనుండి మరల్చడానికి ఆ శేండాలలో 'క్యారంబోర్డు, 
చదరంగం మొదలైన వాటిని _సవేశ పెట్టాలి, 


(గామసీమల్లో యువజన సంఘాల కర్తవ్యం 

(గామాల్లో స్వార్థ పరులైన పెత్తందారులు కులకు 
లతో, ముఠా రాజకీయాలతో |గానుప్రజల ఐక్యతను విచి 
న్నం చేస్తుంటారు అక్కడ యువకులను కులత త్యాలకు ముఠా 
రాజకీయాలకు గురికాకుండా ఐకంపరచి ఆ విచ్చిన్న ధోరణుల 
(పమాచాలను (పజలచే య పిాంంప చేసి (పజూ ఏకి ఫ్ట్‌లేకు పాటు 
పడాలి, 

గామనీమల్లూో చేడు సమా జవీకాస శేం దాలు, 

జాతీయ, విస్తర లా స్కీములచ్యారా యువజన సంఘాలు కొన్ని 


47 


సహాయాలు పొందవచ్చు. వయోజన పాఠశాలలను నడపడానికి 
సహాయాన్ని పొందవచ్చు, |క్రీణా స్థలాలు, ఆటవస్తువులు కొన 
డానికి కొంత భనసహాయం పొందవచ్చు. అలాగే వైజ్ఞానిక 
కార్య! కోమాల కుపయోాగించే వార్ళోనియం, తబలా, ఫిడేలు 
మొదలగు పరికరాలను కొనడానికి భనసహోయం పొందవచ్చు. 
రీడింగురూములు తెరవడానికి, ష తిక లు కొనడానికి సవాకా 
రాన్ని తీసుకోవచ్చు. బ్లాక్‌ (పాంతంలో యువజన సంఘాలు 
అధికారులతో ను పజలతోను సన్ని పితసంబంధం పెట్టుకో వాలి, 

యువకలు కష్టకాలంలో |పజలకు తోడ్చడుతూ 
[పజా సేవకులుగా గ ర్తించబడాలి. తాగుడు, జూదం, మూఢ 
విశ్వాసాలు "ముదలగు వాటిని పోగొట్టడానికి కృపి.చేయాలి. 
వారిలో విజ్ఞాన పచారంచ్యాారాను, వయోజన విద్యాలయాల 
ద్వారాను అజ్ఞానాన్ని పోగొట్టి చెశన్యం వింపాందించాలి, 
ప్రజలు ఐక్యంగా సమస్టి కార్యక మాలను సాగించుకునే 
సౌంపుదాయాన్ని చింపొందించాలి. 

అంటు వ్యాధులు వచ్చినపుడు యునజనసంఘాల తరపున 
ఆరోగ్య సూత్రాల ననుసరించి తీసుకోవాల్సిన జాగ) _త్తలను 
గూర్చి చెప్పడం మందులు సరఫరా చేయాలి. ఆ సమయాల్లో 
జరిగే జంతుబలులు జాతరలు న్లైరా మూఢాఇారాలను 
వూన్చించాలి. 


సంఘసం౦సృరణలు 


తీ పురువులమధ్య ఆర్థిక సాంఘీక సమానత్యము, 
వరకట్నాలు ఏచకణ మాపని ఆదర్శ వివాహాలు అస్బృ 


48 


కతా నివారణ మొదలైన సంస్క-.రణలకోసం గతంలో 
యువజనోద్యమం కృపి. చేసింది. మనం వాటిని పునరుద్ధరించి 
మరింత ఉన్నతస్థాయికి తీసుకుపోవాలి. 

ఆంధప జేశ్‌ యువజన సమాఖ్య పేరుతో యావ 
డాంధిలోను యునజనోద్యమాన్ని పునర్నిర్శించాలని 1958 
ఖుష్టంబరు 20, 91 తేదీలలో గుంటూరులో జరిగిన ప్రజేశ్‌ 
యువజన కార్యకర్తల సమావేశంలో వకగ్గీవంగా నిర్ణయిం 
చారు. 

ఆ సమావేశానికి రాష్ట్ర్రర నలునూలలనుండి 60 మంది 
కాగ్యక_ర్తలు హాజరయ్యారు. 

ఆంధప చేశ్‌ యువజన సమాఖ్యను నిరి శ్రంచాలనీ, 
డిసెంబరు 20, 21 తేదిలలో విజయవాడలో రాష్ట్రయువజన 
సమాఖ్య సదస్సు జరపాలనీ నిర్ణయించారు, 

సదస్సు జకిగేలోగా సంస నిరాాణ కార్యక లాపాలు 
నిర్వహించేందుకు గాను ఒక ఆర్లనై జింగు కమిటీని ఎన్ను 
కున్నారు, ఖమ్మం, వరంగల్లు, నల్లగొండ జిల్లాలనుండి జిల్లా 
కొకరుచొప్పున సభ్యులను కోఆస్టు చేసుకొనేందుకు ఆర్లనై 
జింగు కమిటీకి అధికార మిచ్చారు. 


భారత యువజన సమితి 


చేశంలో అన్ని యువజన సంఘాల ప్రతినిధులతో 
కూడిన భేశంలోని' యువజనులందరికి పొాాతినిధ్యం కలిన 
భారత జాతీయ యువజన సమితిని నిర్మించ వలసిందిగా భారత 
పృభుత్వానికి విజ్ఞప్తి చేశారు, 


49 


పపంచ యువజనులముధ్య న్నీహా సౌభా్రతృళా 
లను దృఢతర మొనరించేందుకు, సుసిర భాంతిసౌధనకు దోహా 
దకారి కాగల ప్రపంచ యువజనోత్సవాలను బలపరుస్తూ 
తీర్మానించారు. 


సేడియముల నిర్మాణం 
టె 


యువజనుల శారీరక, మానసిక, సాంస్కృతి కాభివృద్లు 
లకు దోవాదం చేసేందుకుగాను ఆటసలాలు, శ్రేడియములు, 
ఓపెన్‌ ఎయిర్‌ థియేటర్లు వర్పాటు చేయవలసిందిగా అన్ని 
మునిసిపాలిటీలకు విజ్ఞప్తి చేశారు. యువజనులకు ఆటస్థలాలు, 
ఆటవస్తువులు సమకూర్పవలసిందిగా గామ పంచాయితీ. 
లన్నింటిని కోరారు. 

పట్టణాలలో ఉన్న మురికిజీటల హెగువేతకు తగు 
చర్యలు గైకొనవలసిందిగా ప్రభుత్వానికి విజ్ఞ పి చేశారు, 


కుల మత తత్యాల వ్యాప్తిని అరిక'శ్లుం దుకు, రూపు 
వమూజీందుకు పూనుకోవలసిందిగా అంధ యువతీ యువకులకు 


వయోజన రాతి పాఠశాలలకు (గాంట్లు ఇచే పద్ధతిని 
పునరుద్ధరిం చవలసిందిగా (పబేశ్‌ _పభుత్వానికి విజ్ఞ పీ చేశారు, 
రాష్ట్ర పరిపాలనా వషనపహోారాలన్నీ . తెలుగులో నే కొన 
సాగించేందుకు అవసరమైన చర్యలు తతణమే గ్రైకొనవలసిం 
దిగా ఆంధ| వభుత్యాన్ని కోరారు. యూనివర్సిటీ దశలో 
బోధనా భావనగా తెలుగును (ప్రవేశ 'పెట్టవలసిందిగా కోరారు, 


50 


యువజనసమస్యల పరిప్కూ-రానిక్తి జాతీయపునర్ని రా శం 
కార కనూన్ని జయ పద మొనరించేందుకు ఐక్‌ంంగా 
కృషీ. జరిపేందుకు ఆంధ)ప)జేశ్‌ యువతీ యువకులకు పిలుపు 


నిస్తూ తీరా నించారు. 
సంఘస౦స్కరణలు 

*శీవలం శాసనాలతో సంస్క-గణలు అమలు జరగవనే 
విషయాన్ని గమనించి, వరకట్నాల సమస్యకు మూలకారణ 
మైన శ్రీ పురుషుల ఆన్ని వాక్కులలో గల అసమానతను 
సంపూర్ణంగా తొలగించేందుకు చర్యలు గై కొనాలని తీరా 
నించారు, న 

రి క్రియేషన్‌ క్లబ్బుల'పేరుతో రిజష్టరు చేయబడుతున్న 
క్షబ్బులు, అనేక సందర్భాలలో యువజనులను దురభ్యాసా 
లకు, దుర శ్రసనాలకు బలిచేసే కారంకలాపాలకు ఆలవాలమై 
వుండడాన్ని అత్యంత విచారంతో గమనిస్తూ, అట్టి దుమ్పి 
భావాలను అరిక శ్రుందుకు చర్యలు గై గొనవలసిందిగా రాష్ట్ర 
ఆళ్ళ 2, 
ప్రభు తానికి విజ్ఞపి చేశారు, 

ద్వితీయ పంచవర్ష పృణాళికద్యారా వేకూఠరగల 
పు రొళూజనాలను ప్రజలకు అందుబాటులోకి తెచే ఏందుకు, 
ప్రణాళికా విజయానికి తోడ్సడేందుకు కృపి. చేయాలని 
అంధ్రప) బేశ్‌ యువతీయువకులకు విజ్ఞ ప్రీ చేశారు, 


ఆంధ్రా (పింటర్చు, విజయవొడ=*వి, 


ప ; Neti Samasyala : Price; 31n. P. 











RRARAARRRARRRRRRRARRRRR 
చదవండి! 
* 

నేరము _ శిక్ష డోస్టోవస్కీ 6.00 

పేదల (బతుకులు స 8.00 

సుఖదుఃఖాలు ఎన్‌. (శ్రీకృష్ణారావు 8.75 

ప్రతిష్ట వై. వి, రావు 2.00 

బుకానుబంధం “మంజాు(శ్రీ” 1.50 
శ పునరాగమనం బోరిస్‌ పోలెవాయ్‌ 1.75 
గొప్పవారి గోత్రాలు సాల్టికోవ్‌ షెడ్రిన్‌ 8.50 

మానవుడి పొట్లు షొలోవోవ్‌ 0.50 
స నూ పెసర చేను నార్ల చిరంజీవి 1.60 
[పో స్టేజి అదనం] 

ప్రతులకు: 
విశాలాంధ్ర ప్రచురణాలయం, 
బికింగ్‌ వోంపేట ౨ ౯ బిజయనాడ, 
ర ననన వనన నన ననన ర న న 


Wrapper Printed at Swatantra Art Printers, Vijayawada-2. 


Prete Ha 


